ఐంగర్‌కరుళలే జల్లా 
సాహొత్వ చరిత 


గుడిపల్లి నిరంజన్‌ 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ : 60 
నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


- గుడిపల్లి నిరంజన్‌ 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : మే, 2019 


ప్రతులు : 1000 

వెల: ₹40 

అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 
ముద్రణ : చరిత ఇంట్రెషన్స్‌, ఆజామాబాద్‌, 


హైదరాబాద్‌. ఫోన్‌ : 040-27678411 


ప్రచురణ : ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం. 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


జిల్లా సాహిత్య చరిత్రలు 


పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడినవే జిల్లాలు. నైసర్గిక సరిహద్దుల నడుమ 
గుర్తించబడిన పరిమిత ప్రదేశం జిల్లాగా పరిగణించబడుతున్నది. ఆధునిక కాలంలో 
రెవెన్యూ, పన్నుల వ్యవస్థ, అధికార యంత్రాంగం స్థిరీకరింపబడుతున్న నేపథ్యంలో 
“జిల్లా ఏర్పాటు ప్రాముఖ్యత పొందింది. అంతకుముందరి సుదీర్హ గత చరిత్రలో 
కాలానుగుణంగా స్వతంత్ర రాజ్యాలుగానో, సామంత రాజ్యాలుగానో, సంస్థానాలుగానో 
పరగణాలుగా, నాడులుగా, మండలాలుగా వివిధ దశలలో వివిధ రూపాలు పొందిన 
ప్రదేశాలివి. హైదరాబాద్‌ రాజ్యంగా ఉన్నప్పుడు, రాష్ట్రంగా మారినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌ 
అవతరణ తర్వాత, ఇటీవల తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత సుబాలుగా, జిల్లాలుగా 
స్వరూపాలు, సరిహద్దులు మారుతూ ఇప్పుడు ముప్పయిమూడు జిల్లాలు తెలంగాణ. 

జిల్లా అంటే సరిహద్దులు మాత్రమే కాదు. చరిత్ర, సంస్కృతుల విశేషాలు 
కూడా. స్థల, కాల, ప్రాకృతిక వనరులను బట్టి, పరిస్థితులను బట్టి ఆయా జిల్లాలు 
ప్రత్యేక చరిత్ర సంస్కృతులను సంతరించుకున్నాయి. ప్రతి వంద కిలోమీటర్లకు భాషలో 
మార్పులు కనబడుతాయని భాషావేత్తలు భావిస్తారు. భాషలోనే కాదు సంస్కృతి, జీవన 
సరళిలో మార్పులు కనబడుతాయి. ప్రత్యేకతలు కలిగి ఉంటూనే సాధారణాంశాలు 
కలిసి నడిచిన క్రమమే చరిత్ర. ప్రతి జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉన్నట్టే ప్రత్యేక సాహిత్య 
చరిత్ర కూడా ఉన్నది. అన్ని జిల్లాల సాహిత్య చరిత్రలు సమగ్రంగా నిర్మించగలిగినప్పుడు 
మాత్రమే సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణమవుతుందని తెలంగాణ సాహిత్య 
అకాడమి భావించింది. ఆ సంకల్పంతోనే ముప్పయి మూడు జిల్లాల సాహిత్య చరిత్రలు 
రాయించాలని నిర్ణయించి ప్రయత్నం ప్రారంభించింది. 

సాహిత్య చరిత్ర ఇతర చరిత్ర, సంస్కృతులతో ముడిపడి ఉంటుంది గనుక 
కొంతమేరకు వాటిని కూడా రికార్డు చేయాలని ప్రణాళిక. జిల్లా భౌగోళిక నైసర్గిక 
స్వరూపం, చరిత్ర, సంస్కృతీ విశేషాలు, దర్శనీయ స్థలాలు, సాహిత్య చరిత్ర ప్రాచీన, 
ఆధునిక భాగాలు, ఆధునిక సాహిత్యంలో కవిత, కథ, నవల, నాటకం, విమర్శ 
ప్రక్రియలు పరిశీలించాలని రచయితలకు సూచించటం జరిగింది. అకాడమి ప్రయత్నం 
కొంత మేరకు సఫలమైంది. 


సాహిత్య చరిత్ర రచనలో చాలా సమస్యలుంటాయనే విషయం అందరికీ 
తెలిసిందే. ప్రాచీన సాహిత్య అధ్యయనం ఒక రకం సమస్య అయితే ఆధునిక సాహిత్య 
అధ్యయన మరోరకం ఇబ్బందులనెదుర్కొంటున్నది. అయినప్పటికీ రచయితలను 
గుర్తించి అకాడమి జిల్లా సాహిత్య చరిత్రల రచనకు పూనుకున్నది. గతంలో కొందరు 
రచయితలు తమ జిల్లా సాహిత్య చరిత్రలు రచించి ప్రచురించటం జరిగింది. కొన్ని 
జిల్లాల సాహిత్య చరిత్రలపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధకులు సమర్పించిన సిద్దాంత 
వ్యాసాలు (ప్రచురించారు. మరికొంత సమాచారం కొన్ని జిల్లా విజ్ఞాన సర్వస్వాల్లో 
అందుబాటులో ఉన్నది. ఇట్లా అక్కడక్కడా కొంత కృషి జరిగి ఉన్నప్పటికీ 
ప్రణాళికబద్ధంగా జిల్లా సాహిత్య చరిత్రలు రచింపబడితే ప్రయోజనవంతంగా 
ఉంటుందని మా అభిమతం. తెలంగాణ కొత్తరాష్ట్రం. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. జిల్లా 
భౌగోళిక స్వరూపాలు మారిపోయాయి. చరిత్ర కొత్తరూపంలో ఆవిష్కారమౌత్తుది. 
సాహిత్య చరిత్రలో జిల్లా మార్పుల ప్రభావం తప్పనిసరి. ఈ నేపథ్యంలో జిల్లా చరిత్రల్ని, 
సాహిత్య చరిత్రల్ని పునర్లిఖించుకోవలసిన సందర్భం. కొత్త జిల్లాలకు కొత్త సాహిత్య 
చరిత్రలు రూపొందించాల్సివుంది. ప్రస్తుతం మరింత సూక్ష్మంగా పరిశోధించటం ద్వారా 
మరుగునపడ్డ చరిత్రలు వెలికితీసే అవకాశం కలుగుతుంది. అన్ని జిల్లాల సాహిత్య 
చరిత్రలే తెలంగాణ సాహిత్య చరిత్రను సమగ్రంగా ఆవిష్మరించగలుగుతాయి. దానికి 
మా ప్రయత్నం నాంది. 

ప్రస్తుతం కొన్ని జిల్లా సాహిత్య చరిత్రల్ని మీ ముందుకు తెస్తున్నాం. ఇవే 
సమగ్రం కాకపోవచ్చు. తొలి ప్రయత్నంగా వీటికి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నాం. 
వీటిని అధ్యయనం చేసి సూచనలు చేస్తే మలిముద్రణలో సవరించే వీలుంటుంది. 
చరిత్ర ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు తెరిచిన ద్వారమే. ఖాళీలు పూరించుకోవాల్సిందే. 
సత్య సవరణలకు సంసిద్ధంగా ఉండాల్సిందే. సాహిత్య అకాడమి అందుకు సిద్ధం. 
మీ ఆదరణ, అభిప్రాయాలు, సూచనలు మా కృషికి బలం. 


హైద్రాబాద్‌, 
02.05.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


అ ౦౭ ఎ రాల 


నాగర్‌ కర్నూల్‌ జిల్లా నైసర్గిక స్వరూపం-చరిత్ర, 
సంస్కృతి, పర్యాటక విశేషాలు 

నాగర్‌ కర్నూల్‌ జిల్లా - పరిచయం 

నాగర్‌ కర్నూల్‌కు ఆ పేరు ఎట్లొచ్చింది? 
భౌగోళిక స్వరూపం - విస్తీర్ణం - పరిధి 

నాగర్‌ కర్నూల్‌లోని మండలాలు 

జిల్లా సంస్కృతి-ఆచారాలు 

కళలు 

పర్యావరణ పర్యాటక వలయం 

ప్రాజెక్టులు 

నాగర్‌ కర్నూల్‌ జిల్లా - ప్రాచీన కవుల చరిత్ర 
(క్రీ.శ.12వ శతాబ్దం నుండి - 1900 వరకు) 
నాగర్‌ కర్నూల్‌ జిల్లా - ఆధునిక కవుల చరిత్ర 
క్రీ.శ.1900 నుండి - 1947 వరకు) 

నాగర్‌ కర్నూల్‌ జిల్లా - సమకాలీన కవులు 
(1948 నుంది) 

నాగర్‌ కర్నూల్‌ జిల్లా - కథా సాహిత్యం 
నాగర్‌ కర్నూల్‌ జిల్లా - సంకీర్తనా సాహిత్యం 
నాగర్‌ కర్నూల్‌ జిల్లా - పరిశోధకులు 

నాగర్‌ కర్నూల్‌ జిల్లా - సాహిత్య సంస్థలు 
ఆధార [గ్రంథాలు 


16-39 


40-57 


58-88 


84 
86 
92 
96 
100 


పూనిక 


తెలంగాణ సాహిత్యాన్ని పరిపుష్టం చేసేందుకు తెలంగాణ సాహిత్య అకాడమి” 
పూనుకోవడం ఆనందాన్ని కలిగించే అంశం. తెలంగాణ సంస్కృతి, సాహిత్య కీర్తి 
ప్రతిష్టలను ఇనుమడింపజేయడం కోసం ఉదాత్తమైన ఆశయాలతో తెలంగాణ 
సాహిత్యాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలుపడానికి పెద్దలు నందిని సిద్దారెడ్డిగారు 
ఎంతో ప్రణాళికతో ముందుకు పోతున్నారు. 

నాపై నమ్మకముంచి 'నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్రను రాయడానికి 
అవకాశం కల్పించిన తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు పెద్దలు నందిని 
సిద్దారెడ్డి గారికి, కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి గారికి ముందుగా నా జై తెలంగాణలు. 

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఊరికో విస్థృతకవి ఉన్నాడు. ఈ మట్టిలో ఏ మనిషిని 
కదిలించినా సాహిత్యమై ప్రవహిస్తాడు. “గాయపడిన కవి గుండెలలో రాయబడని 
కావ్యాలెన్నో” అని మహాకవి దాశరథి అన్నారు. కాని నిజానికి నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 
గాయపడిన గుండెలు” ఎన్నో మహాకావ్యాలు రాసిండ్రు. ఆ కావ్యాలన్ని కూడా 
సమైక్యపాలనలో వెలుగు చూడకుండ కుట్ర జరిగింది. ఈ వెలుగు చూడని కావ్యాలలో 
స్థల, కాల మాన పరిస్థితులతోపాటు సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు నిశ్చిప్తంగా 
దాగి ఉన్నాయి. ఈ జిల్లాలో కరువు పారిందని చాలామంది అంటారు. కాని సాహిత్య 
కరువు మాత్రం లేదని ఈ జిల్లానుండి వచ్చిన దాదాపు 1000 (గ్రంథాలను బట్టి 
చెప్పవచ్చు. 

శతాధిక (గ్రంథాలు రాసి సాహిత్యమే జీవితంగా బ్రతుకుతున్న బ్రతికిన 
మహానీయులు ఈ జిల్లాలో ఉన్నారు. ఈ ప్రాంత గొప్పదనము ఈ ప్రాంతంలోనుండి 
వచ్చిన కావ్య సాహిత్యంలోనే ఉంది. ఎన్నో కావ్యాలు తవ్వేకొద్ది బయటపడుతున్నాయి. 
ఒక్క కొల్లాపూర్‌ (జటప్రోలు సంస్థానం) లోనే దాదాపు 500 లకు పై చిలుకు 
కావ్యాలు ఉన్నాయి. తెలుగు సాహిత్యం గర్వించే కావ్యాలు ఈ జిల్లానుండి వచ్చినాయి. 
అన్ని రకాల సాహిత్య ప్రక్రియలను కూడా ఈ జిల్లా సాహిత్యకారులు చేపట్టారు. 


6 


తెలంగాణ తనను తాను నిర్మించుకోవాలంటే వివిధ జిల్లాలనుండి వచ్చిన 
అముద్రిత కావ్యాలను ముద్రించుకోవాలి. అందుకోసం జిల్లాకో 10 లక్షలు కేటాయించి 
అన్ని పుస్తకాలను ముద్రించి భవిష్యత్‌ తరాలకు అందిస్తే బావుంటుందని నా మనవి. 
ఎందుకంటే తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి 
తెలవాలంటే తప్పకుండా ఈ పుస్తకాలన్నింటిని ఒక చోట చేర్చాలి. అప్పుడే తెలంగాణ 
భాష సంస్కృతులు సజ్జీవంగా ఉంటాయి. 

ఈ పుస్తకంలో ఆయా కవుల ప్రాథమిక సాహిత్య సమాచారం మాత్రమే 
పొందుపరచడం జరిగింది. ఒక్కొక్కరుగా కాకుండా ఒక (గ్రూపుగా చేయవలసిన 
పనిని పెద్దలు సిద్దారెడ్డిసారు మాతో చేయించారు. తక్కువ సమయంలో చేయడంవల్ల 
కొందరు తప్పకుండా తప్పిపోయి ఉంటారు. తప్పిపోవడం కావాలని మాత్రం కాదని 
మనవి చేసుకుంటున్నాను. 

ఈ పనిలో నాకు సహకరించిన సాహితీవేత్తలకు, ముఖ్యంగా కపిలవాయి 
లింగమూర్తి గారికి, ఎస్వీ.రామారావుగారికి, వేదార్థం మధుసూదనశర్మ గారికి 
ముఖ్యంగా నందిని సిద్దారెడ్డి, అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమి గారికి నా 
కృతజ్ఞతలు. జై తెలంగాణ. 


ఇట్లు 
గుడిపల్లి నిరంజన్‌ 
నాగర్‌ కర్నూల్‌ 


Talakondapalle 
RALMISURTHN 
Veldanda 


Uppunuthala 


Vangoor 


Nagar_Kumool 





నాగర్‌కర్నూల్‌ జిల్లా చిత్రపటం 


1. నాగర్‌ కర్లూల్‌ జిల్లా నైసర్లిక స్వరూపం 


- చరిత్ర, సంస్కృతి, పర్యాటక విశేషాలు 
న — — — — — — — — — — — — —* 


నాగర్‌ కర్నూల్‌ జిల్లా - పరిచయం 


ప్రతి సాహితీవేత్తకు స్వస్థాన వేష భాషాభిమానం ఉండాలి. ఏ ప్రాంత చరితైనా 
శోభిల్లాలంటే ఆ ప్రాంత సాహిత్య చరిత్రను వెలికితీయాలి. సాహిత్యం - చరిత్ర 
వెలుగులోకి రావడం ఏ ప్రాంతానికైనా అవసరమే. 
నాగర్‌ కర్నూల్‌కు ఆ పేరు ఎట్లొచ్చింది? : 
నాగర్‌ కర్నూల్‌ ప్రాంతాన్ని సామాన్యజనం 'కందనూలొ అని నోటినిండా 
పిలుచుకుంటారు. ఈ ప్రాంతానికి ఆ పేరు ఎట్లా వచ్చింది అనే అంశంపై 
భిన్నాభిప్రాయాలున్నవి. 
1. వట్టెం నరహరి కవి తన 'నారదగిరి మహాత్యము లో ఈ ప్రాంతాన్ని 
'నాగోలుసీమి యని వర్ణించాడు. 


సీ _అడ్రాంత దానధర్మావలీవసుమతి 
పాలైకధామ నాగోలుసీమ 
వేదశాస్త్ర పురాణవిద్య విశారద 
కోవిదస్టేయ నాగోలుసీమ 
కూపతటాక నదీపయఃఫలిత స 
చ్చాలికస్తోమ నాగోలుసీమ 
కామధేనుక్షీర కలిత సంస్తవనీయ 
గోగణారామ నాగోలుసీమ. 


అధ్యాయం -1 9 


ఈ ప్రాంతమున వేదపండితులెక్కువ. గో సంపద ఎక్కువ. నాగులపేర వెలసిన 


అనేక గ్రామలున్నందున ఈ ప్రాంతంపై నాగ సంస్కృతి ప్రభావం ఎక్కువనే చెప్పవచ్చు. 
నాగదేవునిపల్లి, నాగపురము, ఇంద్రకల్లు, పాపకల్‌, తాటికొండ, వడ్డెమాన్‌ 
(వర్ధమానవురం) మొదలగు (గ్రామాల్లో నాగ ప్రతిష్టలు కూడా ఉన్నాయి. వీటి 
వర్ధమానపురంలో ప్రాచీన నాగేశ్వరాలయం ఉంది. వీటి ఆధారంగా ఈ ప్రాంతము 
నాగమండలం అని పిలువబడటంలో ఆశ్చర్యమేమీ లేదు అనిపిస్తుంది. 


2, 


అమరవాతి శాసనం ఆధారంగా : 'దండెనగోవి. నాగర్‌ కర్నూల్‌కు 
వాయువ్యంగా, ఉత్తర భాగంలో దుందుఖీ నది ఉన్నది. ఈ నదికి 'దండెనగోవ' 
అని మరోపేరు. “దండెనగోవ బ్రాహ్మకుండీ, కృష్ణవేణ్ణా గోదావరి మహానదీ 
తటద్వయ తన్మధ్యదేశ దత్తానేకాగ్రహార” అని వేమారెడ్డి యొక్క అమరవాతి 
శాసనం దుందుఖీ నది గూర్చి పేర్కొన్నది. దుందుభీ నది ఒడ్డున గలదే 
నాగర్‌ కర్నూల్‌. 

గడియారం రామకృష్ణశర్మ గారి అభిప్రాయం ప్రకారం ఇక్ష్వాకుల సామంతుడు 
విశాఖనాగుడు ఈ ప్రాంతాన్ని పాలించాడు. కనుకనే నాగన కందనూలు 
అనే పేరొచ్చింది. 

ఇక్ష్వాకులు ఆనాడు బౌద్ధమతాన్ని పాటించేవారు. బౌద్ధులు తెలంగాణను 


నాగభూమిగానే గుర్తించారు. స్మంద విశాఖనాగుడు నాగజాతివాదే. 


4. 


10 


నైజాం కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌ను పెద్దకందనూలని, 
నాగర్‌కర్నూల్‌ను చిన్న కందనూలని పిలిచేవారు. ఇప్పటికి నాగర్‌ కర్నూల్‌ను 
సామాన్య ప్రజలు 'కందనూలు' అని పిలవడం గమనార్హం. కర్నూల్‌కు “కల్లూరు” 
అని పేరు. “కల్లు” అనగా రాయి అని అర్థం. ఈ ప్రాంతంలో భూగర్భంలో 
పొరలు పొరలుగా నాపరాయి లాంటి రాయి ఉంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని 
“కల్లూరు” అన్నారు. నాగర్‌ కర్నూల్‌ భూగర్భంలో కూడా నల్లరాతి గుండ్లు 
ఉన్నవి. ఈ గుండ్లు కేసరి సముద్ర నిర్మాణంలో ఉపయోగించారు. క్రీ.శ. 11వ 
శతాబ్దమున పశ్చిమ చాళుక్యులు అలంపురమున దేవాలయ నిర్మాణం 
చేసేటప్పుడు రాళ్లకొరకు తుంగభద్రను దాటి వెళ్తూ నేటి కర్నూలు ప్రదేశములో 
కొంత విశ్రాంతి తీసికొని బండ్లకు కందెన వేసికొనెడివారట. అందుచే ఆ 
ప్రాంతానికి మొదట “కండెనమెట్ట” అని, ఒకటి రెండు కుటుంబములు 
వెలసిన పిమ్మట 'కందెనపల్లె" అన్నారు. దానినే బ్రిటిష్‌వారి కాలములో 


నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


“కందనవోలు” గా పిలుస్తున్నారని శ్రీ డి.వి.సుబ్బారావుగారు, శ్రీ కపిలవాయి 
లింగమూర్తి గార్ల అభిప్రాయం. 
5. పూర్వం నాగన, కందన సోదర ద్వయం ఈ ప్రాంతానికి వచ్చి నాగనవోలు 
(నాగనూలు) కందనవోలు (కందనూలు) గా స్థావరాలు ఏర్పాటు 
చేసుకొన్నారు. నాగనవోలు ప్రధాన రహదారికి దూరంగా, నీటి ఎద్దడికి దగ్గరగా 
ఉండడం, కందనవోలు అన్ని వసతులుండి ప్రధాన రహదారిలో ఉండడంతో 
కాలక్రమేణా నాగనవోలు ప్రజలు కందనవోలులో స్థిరపడ్డారు. సోదరులపై 
ఉన్న గౌరవాభిమానాలచేత కందనూలు ప్రాంతం “నాగనకందనవోలు” గా 
పిలువడింది. 
6. చాణుక్యుని అర్థశాస్త్రం : చాణుక్యుని “అర్థశాస్త్రం” నాగర్‌కర్నూల్‌ ప్రాంతాన్ని 
“అశ్మంతకదేశం' అని పేర్మొన్నదని శ్రీ తెలకపల్లె విశ్వనాథశర్మ గారు 
పేర్కొన్నారు. 
7. నాసిక్‌ శాసనం: శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి వేయించిన నాసిక్‌ 
శాసనంలో కూడా నాగర్‌ కర్నూల్‌ ప్రాంతాన్ని అళ్ళకదేశమని, ములక 
రాష్ట్రమనియు పేర్కొన్నది. 
8. శ్రీనాథుడు-చాటుపద్యములు : శ్రీనాథపండితుడు తాను రాసిన చాటు 
పద్యములలో నాగర్‌కర్నూల్‌ ప్రాంతమును “ములకనాడు” అని పేర్కొన్నారు. 
జిల్లాలోని అమరాబాదు, నడింపల్లి, పెద్దమారూరు, పంజుగుల్‌ మొదలైన 
ప్రాంతాలలో ఆదిమానవుల ఆవాసములు, శ్శశానవాటికలు కనుగొనబడ్డాయి. 
వీటిలో సిస్ట్‌, డాల్మెన్‌ సమాధుల శిథిలరూపంలో లభించాయి. నందరాజులు, 
మౌర్యులు, శాతవాహనులు, చోళులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, పల్లవులు, 
చాళుక్యులు, కాకతీయులు మొ॥ వంశాలకు ఈ నాగర్‌ కందనూల్‌ ప్రాంతము 
సామంత పాలన క్రింద ఉండినది. 
కాకతిరుద్రదేవుడు వర్థమానపురముపై దండెత్తి చోళ సామ్రాజ్యమునకు 
చరమవాక్యము పలికాడు. ఆ తరువాత నాగర్‌కర్నూల్‌ను గోనవారు, మల్యాలవారు 
పరిపాలించారు. మల్యాలవారి తరువాత దేవరకొండ వెలమ రాజులు, వారి తరువాత 
బీజాపుర ప్రభువులు వారి తరువాత గోలకొండ ప్రభువులచే పాలించబడ్డది. 

ఇది ఇట్లా ఉంటే క్రీ.శ. 1867లో నిజాం రాష్ట్రం డివిజన్లుగా విభజించినప్పుడు 
నల్గొండ జిల్లాలోని కొంత భాగాన్ని కందనూలు జిల్లాలో కలుపుతున్న సందర్భంలో 


అధ్యాయం -1 11 


సర్‌ సాలార్జంగ్‌ ఒకే పేరున రెండు జిల్లాలు (పెద్ద కందనూలు, చిన కందనూలు) 
ఉంటే పరిపాలనలో సమస్యలు వస్తాయని భావించి “నాగర్‌” అనే శబ్దాన్ని చేర్చి 
“నాగర్‌ కందనూలు” గా మార్చినారు. కాలంతోపాటు “నాగర్‌ కందనూలు “నాగర్‌ 
కర్నూల్‌'గా మారింది. 

క్రీ.శ. 1870లో నిజాం ప్రభుత్వం 8 తాలూకాలతో కూడిన నాగర్‌ కర్నూల్‌ 
జిల్లాను ఏర్పరచింది. అంతకుపూర్వం అమరాబాద్‌ తాలూకా నల్గొండ జిల్లాలో 
ఉండేది. పరిపాలనా సౌలభ్యం కోసం క్రీ.శ. 1881లో నాగర్‌ కర్నూల్‌ జిల్లా 10 
తాలూకాలతో రూపొందించబడింది. అవి మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, ఇబ్రహీంపట్టణం, 
కల్వకుర్తి, అమరాబాద్‌, నాగర్‌ కర్నూల్‌, మక్తల్‌, నారాయణపేట, కోయిలకొండ, 
పరిగి తాలూకాలు, క్రీ.శ. 1883వ సంవత్సరంలో జిల్లా కేంద్రం నాగర్‌ కర్నూల్‌ 
నుండి మహబూబ్‌నగర్‌కు మార్చారు. అక్టోబర్‌ 11, 2016 నుండి తెలంగాణ రాష్ట్రంలో 
జరిగిన జిల్లాల పునర్విభనజనలో నాగర్‌ కర్నూల్‌ నూతన జిల్లాగా ఏర్పడింది. 


భౌగోళిక స్వరూపం - విస్తీర్ణం - పరిధి : 


నాగర్‌ కర్నూల్‌ జిల్లా విస్తీర్ణం పరంగా తెలంగాణలో రెండవ అతిపెద్ద జిల్లా, 


[హో ౧౧ 


ఈ జిల్లా విస్తీర్ణం 6,924 చ.కి.మీ. సముద్ర మట్టానికి 458 మీటర్ల ఎత్తులో 


= 


ఉంటుంది. తూర్పు అక్షాంశం 1649’ ఉత్తర రేఖాంశం 78. 31). జిల్లాకు ఎల్లలుగా 


తూర్పున - నల్లమల్ల కొండలు 
పడమరన - వనపర్తి మహబూబ్‌నగర్‌ 
ఉత్తరాన - రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు 
దక్షిణాన -. కృష్ణానది ఉన్నాయి. 
నాగర్‌ కర్నూల్‌లోని మండలాలు : 
1. బిజినపల్లి 2. నాగర్‌ కర్నూల్‌ 3. పెద్దకొత్తపల్లి 
4. తెల్మపల్లి 5. తిమ్మాజిపేట 6. తాడూరు 
7. కొల్లాపూర్‌ 8. పెంట్లవెల్లి 9. కోడేరు 
10. కల్వకుర్తి 11. ఊర్మొండ 12. వెల్దండ 
13. వంగూర్‌ 14. చారకొండ 15. అచ్చంపేట 
16. అమ్రాబాద్‌ 17. పదర 18. బల్మూర్‌ 
19. లింగాల 20. ఉప్పునూతల. 


12 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అవి 1) నాగర్‌ 
కర్నూల్‌, 2) కల్వకుర్తి, 3) అచ్చంపేట. ఈ జిల్లాలో మొత్తం 20 మండలాలున్నాయి. 
301 గ్రామ పంచాయితీలున్నాయి, కాగా మొత్తం గ్రామాల సంఖ్య 349. మొత్తం 
జనాభా 8,61,766. ఇందులో పురుషుల సంఖ్య 4,37,986 కాగా స్త్రీలు 4,283,780. 
మొత్తం కుటుంబాల సంఖ్య 1,96,261. ఎస్సీ జనాభా శాతం 21.32%, ఎస్టీ 
జనాభా శాతం 12.40%. జనసాంద్రత 124 చ.కి.మీ. జిల్లా అక్షరాస్యత శాతం 
54.38%. అటవీ విస్తీర్ణం 2,498.49 చ.కి.మీ. కాగా అటవీ శాతం 36.08%. 
జిల్లా సంస్కృతి - ఆచారాలు : 

నాగర్‌ కర్నూల్‌ జిల్లా లౌకిక సంస్కృతికి నిలయం. ఇక్కడ హిందూ, ముస్లిం, 
క్రిస్టియన్‌, బౌద్ధ మతాలను పాటించే ప్రజలున్నారు. మత సహనం ఈ జిల్లా ప్రజల్లో 
బాగుగా కనిపిస్తుంది. 

అధికులు తెలుగునే మాట్లాడుతారు. ఉర్చు, హిందీ, లంబాడి, ఎరుకల, గోండు, 
చెంచుభాషను కొందరు మాట్లాడుతారు. ఇక్కడి నల్లమల అటవీ ప్రాంతంలో చెంచు 
జాతివారు అధికంగా జీవిస్తున్నారు. వీరు నివసించే ప్రాంతాలను “చెంచుపెంటలు” 
అంటారు. 


కళలు : 


కళలకు కళాకారులకు నాగర్‌ కర్నూల్‌ జిల్లా కాణాచిగా పేరుగాంచింది. 
హరికథ, వీథి నాటకాలు, యక్షగానాలు, కోటాలం, బతుకమ్మ, బొడ్డెమ్మ, ఏడుమెట్ల, 
పన్నెండుమెట్ల కిన్నెర మొదలగు కళలున్నాయి. 
పర్యావరణ పర్యాటక వలయం : 
సహజ ప్రకృతి అందాలకు నాగర్‌ కర్నూల్‌ జిల్లా నిలయం. స్వచ్చమైన 
నదీజలాలు, నదీతీర ప్రకృతి సోయగాలు, నల్లమల అడవి అందాలు, జలచరాలు, 
వృక్షజలాలు వాటిపై ఆధారపడిన పక్షిజాతులు, వన్య ప్రాణులకు నిలయంగా ఈ 
జిల్లా ఉంది. పర్యాటకులు చూడవలసిన ఎన్నో సుందర (ప్రదేశాలు, ప్రముఖ 
ఆలయాలు ఈ జిల్లాలో ఉన్నవి. 
1. సోమశిల తీరం : కృష్ణానది తీరాన ఈ పర్యాటక ప్రాంతం గలదు. ఇక్కడ 
ఒక పురాతన సోమేశ్వరాలయం గలదు. ఏడాది పొడువున భక్తులు, 
పర్యాటకులు వస్తుంటారు. కొల్లాపూర్‌కు కేవలం 9 కి.మీ.ల దూరంలో 


అధ్యాయం -1 13 


ఉంటుంది. నల్లమల అటవీ అందాలమధ్య ఈ ప్రాంతం ప్రత్యేక ప్రకృతి 
ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రంలో అతిపొడవైన ప్రత్యేక ప్రకృతి ఆకర్షణగా 
నిలిచింది. రాష్ట్రంలో అతిపొడవైన కృష్ణాతీరం గల జిల్లా కూడా ఇదియే. 
2. అక్కమహాదేవి గుహలు : అక్కమహాదేవి గుహలు ఆకుపచ్చని అడవుల్లో 
అంబరాన్ని చుంబించే గిరిశిఖరాల మధ్యన ఉన్నాయి. అక్కమ్మ కర్నాటక 
ప్రాంతం నుండి శివున్ని తన భర్తగా భావించి శ్రీశైలం దర్శించి, నదీతీరాన 
ఒక గుహలో తపస్సు చేసింది కావుననే ఈ గుహలకు ఆ పేరు వచ్చింది. 
శ్రీశైలం పాతాళగంగనుండి పడవ ప్రయాణం ద్వారా అక్కడికి చేరి పర్యాటకులు 
ప్రకృతి ఒడిని అస్వాదించి ఒక మధురానుభూతిని పొందుతున్నారు. 
8. ఉమామహేశ్వరం : ఉమామహేశ్వర క్షేత్రాన్ని “పేదల ఊటి” గా పిలుస్తారు. 
ఇక్కడ నల్లమల అరణ్యం ఒక ఆకుపచ్చని పందిరిని తలపిస్తుంది. అన్ని 
రుతువుల్లోనూ ఇక్కడి వాతావరణం చల్లగా తక్కువ ఉంటుంది. 
4. మన్ననూర్‌ : ఇది అమ్రాబాద్‌ పులుల సంరక్షణా కేంద్రంలో ఒక భాగం. 
ఇక్కడ ఆకు పచ్చ లోయలు కనువిందు చేస్తాయి. ఎన్నో రకాల వన్య ప్రాణులు 
ఇక్కడ నివసిస్తాయి. దేశంలోనే అతిపెద్ద టైగర్‌ రిజర్వు ఉన్న జిల్ల ఇదియే. 
5. ఫరాహాబాద్‌ : ఫరాహాబాద్‌ అంటే ఆనందశిఖరమని అర్థం. ఇక్కడ 
పర్యాటకులకోసం కాటేజీలు నిర్మించారు. ఇక్కడి నుండి కొండ శిఖరపు అడవి 
అందాలు చాలా సుందరంగా కనిపిస్తాయి. 
6. మల్లెల తీర్థం : నల్లమల అడవుల్లో అద్భుతమైన జలపాతాల అందాలకు 
నిలయం మల్లెలతీర్థం. ఇది ప్రకృతిలో సహజసిద్ధంగా ఏర్పడింది. పై నుండి 
నీళ్లు లోయలోకి దుంకటంవల్ల చూపరులకు కనువిందు అవుతున్నది. 
ప్రాజెక్టులు : 

జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సాగునీటి ప్రాజెక్టుల దశ 
మారిపోయింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చాలా పెద్ద ప్రాజెక్టు. దీనినే మహాత్మాగాంధీ 
ఎత్తిపోతల పథకమని పిలుస్తారు. ఇది కృష్ణానదిపై నిర్మించబడింది. ఎల్లూరు 
రిజర్వాయర్‌, జొన్నలబొగుడ రిజర్వాయర్‌, గుడిపల్లి రిజర్వాయర్‌, వట్టెం రిజర్వాయర్లు 
కూడా ప్రజల తాగు, సాగు నీటి అవసరాలను తీరుస్తున్నాయి. పాలమూరు-రంగారెడ్డి 
ఎత్తిపోతల పథకం పనులు నడుస్తున్నవి. 


14 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ఈ జిల్లా గుండా జాతీయ రహదారి 765 పోవుచున్నది. అదేవిధంగా ఈ 
జిల్లాలో దాదాపు 50కి పైగా ఖనిజాలున్నాయి. వాటిలో క్వార్డు, ఫెల్‌స్పర్‌, స్టోన్‌మెటల్‌, 
బ్లాక్‌ గ్రానైట్‌, ఇసుక యూరేనియం మొదలగు ఖనిజాలు ముఖ్యమైనవి. పశుసంపదకు 
ఈ జిల్లా పెట్టింది పేరు. ఆలమందలు, గొర్రెల మందలు, మేకల గుంపులు సహజంగా 
కనిపింస్తాయి. అలాగే పంటలకు అనుకూలించే సాగుభూమి విరివిగా ఉన్నది. జొన్న 
మొక్కజొన్న రాగులు, కందులు, ఉలవలు, వరి, ఆముదాలు, ప్రత్తి, మొదలగు పంటలు 
పండుతాయి. అలాగే కొల్లాపూర్‌ మామిడి పండ్ల తోటలకు ప్రసిద్ధిగాంచినది. 


అధ్యాయం -1 15 


2. నాగర్‌ కరూల్‌ జిల్లా - ప్రాచీన కవుల చరిత్ర 
(క్రీ.శ.12వ శతాబ్దం - 1900 వరకు) 


ప్రాచీన కవుల చరిత్ర (క్రీ.శ. 1100-1900) 


నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో కవిలేని ఇల్లు, గుడిలేని ఊరు లేదు. నాగర్‌ కర్నూల్‌ 
జిల్లా కవి పండితులకు పుట్టినిల్లు ఈ జిల్లాలోల 12వ శతాబ్ధం నుండి తెలుగు 
సాహిత్యం ఉన్నట్లు ఆధారాలున్నాయి. శతాబ్దాల కాలం నుండి ఇక్కడ ప్రబంధాలు, 
ద్విపద కావ్యాలు, శతకాలు, యక్షగానాలు, కీర్తనలు, ఛందోవ్యాకరణ (గ్రంథాలు, 
క్షేత్ర మహాత్యాలు, కథలు, శాసన సాహిత్యం మొదలగు సాహిత్య ప్రక్రియల్లో తెలుగు, 
సంస్కృతాల్లో కావ్య రచన సాగింది. జానపద సాహిత్య సంపద చాలా ఉంది. వీరుల 
గాథలను జానపదులు ఆశుకావ్యాలుగా, కథలుగా చెప్పుకొంటారు, పాడుకొంటారు. 
ఈ జిల్లాలో సంస్థానాలు సాహిత్య చరిత్రను పెంచి పోషించినవి. ఉర్దు సాహిత్యం 
కూడా బాగా వచ్చింది. 

అదేవిధంగా హరికథలు, నాటకాలు, తర్మశాస్త్రం, జ్యోతిషశాస్త్రం, సంస్కృత 
రూపకాలు, చాటు పద్యాలు చెప్పిన కవులెందరో ఉన్నారు. 

మొత్తం తెలుగు సాహిత్యంలో తొలి తెలుగు రామాయణం ఈ జిల్లా నుండే 
వచ్చినది. తొలి తెలుగు జంటకవులు కాచవిభుడు - విఠలనాథుడు, అదేవిధంగా 
తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక జన్మస్థానం ఈ జిల్లాయే. అదేవిధంగా భర్భహరి 
సుభాషితాలకు తొలి తెలుగు అనువాదమైన సుభాషిత త్రిశతి ఈ ప్రాంతం నుండే 
వెలువడింది. ఈ జిల్లా ప్రాచీన కవుల గురించి తెలుసుకుందాం. 


16 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


గోకర్టుడు (క్రీ.శ.1109-1186) : 


కందూరు చోడరాజులలో ప్రసిద్దుడు గోకర్డుడు. ఇతడు 'గోకర్ణ ఛందస్సు’ 
అనే లక్షణ గ్రంథాన్ని 12వ శతాబ్దంలో రచించినట్లు పండితులు చెబుతున్నారు. 
అప్పకవి, గోలకొండ కవుల సంచికి ఈ కవి గూర్చి తెలుపుతున్నది. కస్తూరి రంగకవి 
“ఆనందరంగ రాట్బందం' లో ఇందులోని కొన్ని పద్యాలు ఉదహరించారు. 


వెలయంగ ప్రయుక్తాక్షర 

ములలో నెద్దానినైన మునుకొనువడిగా 
నిలుపునది కృతుల భాస్మర 

కుల విలసిత వార్థిచం[ద్ర గోకర్ణనృపా! 


ఉదయాదిత్యుడు (క్రీ.శ. 1186-1176) : 


వర్ధ్థమానపుర పాలకుడైన కందూరు చోడరాజు రెండవ ఉదయాన చోడుడే 
ఉదయాదిత్యుడు. ఇతని గ్రంథం “ఉదయాదిత్యాలంకారం”. ఇది అలభ్యం. ఏ భాషలో 
ఉందో తెలువదు. లక్షణ (గ్రంథాల్లో దీని పేరు ప్రస్థావన ఉంది. ఉదయాదిత్యుడు 
మల్లికార్జున పండితుని సమకాలీనుడని దూపాటి వెంకటరమణాచార్యులు భావించారు. 


గోన బుద్దారెడ్డి (క్రీ. శ. 1290-1300) : 
ఇతడు మొత్తం తెలంగాణలోనే ప్రఖ్యాతుడైన కవి. ఈతని ద్విపద రామాయణం” 

తెలుగులో తొలి రామాయణ కావ్యంగా ప్రశస్తి గాంచినది. దీనినే రంగనాథ 
రామాయణం) అని పిలుస్తారు. వర్ధమానపురం (నేటి నందివడ్దెమాన్‌) రాజు గోన 
గన్నయరెడ్డి దత్తపుత్రుడు. విఠలరెడ్డికి అంకితమిస్తు 1294-1300 మధ్య రామాయణం 
రచించాడు. 

“రమణమై దెనుగున రామాయణంబు, క్రమమొప్పజెప్పెడి ఘన కావ్యశక్తి 

గల కవులెవ్వారు గల రుర్విననచు, తలపోయ విర్థల ధరణి పాలును” 

“భూమి గవీంద్రులు బుధులును మెచ్చ, రామాయణంబు పురాణమార్గంబు 

తప్పక నాపేర దగ నంధ్ర భాష, జెప్పి ప్రఖ్యాతంబుసేయింపు ముర్వి” 


అని విఠల భూపతి తన కుమారునికి ఆనతినిచ్చాడు. బుద్దారెడ్డి కుమారులు కాచ, 
విఠలులు కూడా ఉత్తర రామాయణం రాసి తండ్రికి అంకితమిచ్చారు. 


అధ్యాయం -2 17 


బుద్దారెడ్డి ఈ కావ్యంలో అవాల్మీకమైన గాథలో చోటు కల్పించారు. మూలంలో 
లేని పెక్కు వృత్తాంతాలను ఈ గంథలో చోటు కల్పించడం విశేషం. ఊర్మిళ నిద్ర, 
లక్ష్మణ దేవర మొదలగు సన్నివేశాలకు బీజాలు వేసింది బుద్దారెడ్డి కావ్యమే. 

బుద్దారెడ్డి వర్ణనలు ఉపమాద్యలంకార పూరితములై మనోహరంగా ఉంటాయి. 
స్త్రీల అలంకరణ, ఆభరణాలు, వస్త్రవిశేషాలు, పెండ్లి వేడుకలు ఆ నాటి ఆచార 
వ్యవహారాలకు దర్పణం పడతాయి. శైవకవి పాల్కురికి సోమనాథుడు ద్విపద కవితకు 
ప్రథములు కాగా, విష్ణుపరమైన కావ్యకర్త గోన బుద్దారెడ్డి ద్వితీయాచార్యుడు. ఇద్దరూ 
తెలంగాణావారుకావటం విశేషం. 

“రంగనాథ రామాయణం ద్విపద కావ్యములలో అగ్రగణ్యము. తెలుగు 
సాహిత్యంలో ఉత్తమ కావ్యమని” రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు ప్రశంసించారు. 
రంగనాథ రామాయణం ప్రతులు మనదేశంలోనే కాక ఫ్రాన్స్‌, ఇంగ్లాండు లాంటి 
దేశాలలో కూడా లభించాయి. 

గోన బుద్దారెడ్డి కుమారులు తొలి తెలుగు జంట కవులు. కాచరెడ్డి, విఠలరెడ్డి 
(1300-1325) తండ్రివలెనే ద్విపదలో ఉత్తర రామాయణం రాశారు. వీరు 14వ 
శతాబ్ది పూర్వార్ధ కాలానికి చెందినవారు. 

సాహిత్య చరిత్రకారులు నంది మల్లయ్య, ఘంట సింగన్నలను తొలి తెలుగు 
జంట కవులుగా భావిస్తూ వచ్చారు కాని 'కాచ విఠలులే తొలి తెలుగు జంటకవులు 
అన్నది చారిత్రకంగా అందరూ ఒప్పుకొని తీరాలి. తొలి తెలుగు రామాయణం 
అందించిన ఖ్యాతితోపాటు అతని కుమారులైన తొలి తెలుగు జంట కవులను 
అందించిన జిల్ల నాగర్‌ కర్నూల్‌ జిల్లా. కాచ విఠలుల శైలి సరళ సుందర భావధారతో 
కొనసాగుతుంది. 


“పరువడి నాకందు ప్రాచేతసుండు, సంజ్ఞవిచారించి సదయుడై పలికె 
ధరణీశ యీసీత ధర్మనిష్టాత, పరమ పతివ్రత పావనమూర్తి 
జనలోకనిందకు శంకించినీవు, తను విసర్జించిన తగువు చింతించి 

వచ్చి మాయాశ్రమ వనభూమిలోన, నిచ్చలు నత్యంత నియతితో నుండి 
కుశలవులను గాంచె గొడుకుల గవల, దశరథాత్మజవారు తనయులు నీకు” 


వర్థమానపురం తెలుగు సాహిత్యానికి తొట్ట తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక 
జన్మస్థానం. ఆమె గోన బుద్దారెడ్డి సోదరి. ఈమె 1230-1300 సం.ల మధ్య 


18 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


జీవించారు. మల్యాల వంశానికి చెందిన గుండనాథుని భార్య. 1276లో 'కుప్పాంబిక' 
(జడ్చర్ల సమీపంలోని భూత్‌పూర్‌) బూదపుర శాసనం వేయించింది. ఆమె సాహిత్య 
కృషిని మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్రలో చూడవచ్చు. 


చరిగొండ ధర్మన్న (క్రీ.శ. 1480-1530) : 


వీరు కరీంనగర్‌ జిల్లా ధర్మపురిలో జన్మించినా నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని 
కల్వకుర్తి తాలూకాలో చరిగొండలో జీవించారు. ఇతను “చిత్ర భారతం అను కావ్యం 
రచించి ఓరుగల్లును పాలించిన చిత్తాపుఖాన్‌ అను సీతాపతి రాజు (1503-1512) 
మంత్రి అయిన ఎనుములవల్లి పెద్దనామాత్యుని ఆశ్రయించి తన కృతిని 
అంకితమిచ్చాడు. 

“చిత్ర భారతం” లో 8 ఆశ్వాసాలు గల ప్రబంధం. చిత్ర భారతంలో కథలు 
చిత్రంగా ఉండటం చేత కవి దీనికి ఆ పేరు పెట్టి ఉంటాడు. ఈ కథ చాలా ఆకర్షితంగా 
ఉండటంచేత తరువాత కాలంలో యక్షగానాలకు, నాటకాలకు మార్గదర్శకమైంది. 
అష్టాదశ వర్ణనలలోని భాగమైన బుతువర్ణన, వేటవర్ణన, నాయిక వర్ణనలు చరిగొండ 
ధర్మన్ననే ప్రవేశపెట్టారు. 

ధర్మన్న గంటకు నూరు పద్యాలు చెప్పగలిగే అవధాన విద్యాప్రవీణుడని ఈ 
కావ్యంలోని క్రింది పద్యం వెల్లడిస్తుంది. 


శతలేఖిన్యవధాన పద్యరచనా సంథా సురత్రాణ చి 
హ్నితనామా! చరికొండ ధర్మనకవీ! నీవాగ్విలాసంబులా 
శితికంరోజ్జ్వల జూటకోటరకుటీ శీతాంశురేఖాసుధా 
న్విత గంగాకనకాబ్ద నిర్భర రసావిర్భూత మాధుర్యముల్‌. 


చరిగొండ నరసింహ కవి : 

“శశిబిందు చరిత్రం” అనే కావ్యం వ్రాశాడు. వర్ధమానపురంలో ఆస్థానకవులుగా 
ఉన్న శేషాద్రి రమణ కవులు 'శశిబిందు చరిత్రం” అనే పుస్తకం తాటికాయల గ్రామంలోని 
ఒక వ్యాపారివద్ద ఒక ప్రతి ఉన్నట్లు చెప్పారు. ఇతడు చరిగొండ ధర్మన్నకు సోదరుడని 
తెలియుచున్నది. 


అధ్యాయం -2 19 


“శశిబిందు చరిత్రం” లోని మచ్చుకు ఒక పద్యం... 
“పయ్యెద బాపి గుబ్బలను బాహుల బట్టగ నిచ్చి, మోవిపై 
దియ్యని మోవియున్‌ మనసు దీరగ గ్రోలగనిచ్చి, యిప్పుడో 
తొయ్యలి! నీవి ముట్టినను ద్రోచెద వేనుగునిచ్చి యంకుశం 
బియ్యక కయ్య మీడదగునే? నను నీగతి నేచ బాడియే?” 


చరిగొండ హోన్నయ్య (క్రీ.శ. 1700 ప్రాంతం) : 


ఇతడు 'జ్యోతిష రత్నాకరం” రాసి రంగరాజు సిహాద్రికికి అంకితం చేశారు. 
ఈ [గ్రంథంలో 5 ఆశ్వాసాలు ఉన్నవి. 


“శుభకవితా విశేషగుణ శోభితుడన్‌ జరిగొండ రామయ 

ప్రభునకు జెన్నమాంబకును భవ్యసుపుత్రుడ హోన్న నాఖ్యుడన్‌ 

సభికుడ యా(జ్ఞవ) ల్కి ముని శాఖిని జ్యోతిషకావ్య మంతయున్‌ 

రభసము తోడుతన్‌ దెనుగు రమ్య సులక్షణ మొప్పజెప్పెదన్‌” 
చిత్రకవి పెద్దన (క్రీ.శ. 16వ శతాబ్దం) : 

ఇతడు '“లక్షణసార సంగ్రహం” అనే గ్రంథాన్ని రాశారు. ఇతడు కొల్లాపూరు 
దగ్గరలోని 'వెల్టూరు” కు చెందిన వారు. మల్యాల గుండన వేయించిన వర్ధమానవురం 
శాసనంలో (1572) ఇతని ప్రస్థావన కలదు. కందాళ అజ్ఞమాచార్యుడు పెద్దనకు 
గురువు. 

ఈ కవిచే విరచితమైన మరో రెండు (గ్రంథాలు “హనుమంత శతకం, 


హనుమోదాహరణం.” 
చిత్రకవి అనంతకవి : 


పెద్దన గారి కుమారుడు. ఇతడు “హరిహర శ్లేషోదాహరణంి రాశారు. పెద్దనగారి 
మనుమడు వేంకటరమణకవి 'సాంబవిలాసం” రాశారు. ఇతడు 1600 సం.నికి 
చెందినవారు. 
ఎలకూచి బాలసరస్వతి (క్రీ.శ. 1600-1650) : 


ఇతనిచేత విరచితమైన గ్రంథం 'మల్లభూపాలీయము”. ఇది భర్శహరి 
సుభాషితాలకు తొలి తెలుగు అనువాదం. “మహామహోపాధ్యాయ” బిరుదు ఉన్న 
“ఎలకూచి బాలసరస్వతి” అసలు పేరు ఎలకూచి వెంకట కృష్ణయ్య. ఇతని జన్మస్థానం 


20 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


విజయనగరం. ఈయన జటప్రోలు సంస్థాన ప్రభువు సురభి మాధవరాయల 
(1620-1670) ఆస్థాన కవి. “ఆంధ్ర శబ్ద చింతామణి” కి తొలి తెలుగు టీకను 
రాజు ఇతనితో రచించాడు. పద్య గద్యాత్మకమైన ఈ కృతి ఐదు (5) పరిచ్చేదాలతో 
(సంజ్ఞా, సంధి, అజంత, హలత, క్రియా పరిచ్చేదాలు) ఉంది. 

ఇతను చంద్రికా పరిణయం” కావ్యం రచించి జూపల్లి వెంకటాద్రికి 
అంకితమిచ్చారు. బాలసరస్వతి 'యాదవరాఘవ పాండవీయం” అన్నత్యర్థి కావ్యం 
రచించి అనేకార్థక కావ్య ప్రక్రియలో కూడా తన ప్రత్యేకతను నిల్చుకొన్నారు. ఈ 
కృతిని వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చారు. ఇతని ఇతర రచనలు 'రంగకౌముది 
(నాటకం), భ్రమరగీతి, కార్తికేయాభ్యుదయం' మొ॥వి. 


చెవికిం గుండలమొప్పుకాదు, శ్రుతమే, చేదమ్మికిన్లంకణం 

బు విభూషాధ్యము గాదు, దానమె, మహిన్సుణ్యాత్మునేమ్మేనికిన్‌ 

ప్రవిలేపంబులుగావు సొమ్ము నుపకార ప్రొఢియే, నిక్క్మమౌ 

లవితేంద్రాతిగవైభవా సురభిమల్లా నీతివాచస్పతీ! 

(మల్లభూపాలీయము) 

సురభి మాధవరాయలు : 

జటప్రోలు సంస్థానరాజు. రేచర్ల పద్మనాయకుల వంశానికి చెందినవారు. 
సాహిత్యపోషణ చేసిన వీరు స్వయంగా కవి కూడ. తడి తండ్రి ముమ్మడి మల్లానాయుడు. 
“పౌఢకవిగా, సాహితీ రసజ్ఞాడి” గా బీరుదులున్నాయి. సురభీ మాధవరాయలు 
రామరాజ భూషణుని నుండి “వసుచరిత్ర నుండి స్ఫూర్తిపొంది చంద్రికా పరిణయం” 
అను శ్లేష (ప్రబంధాన్ని వెలువరించాడు. ఈయన మరో రచన 'కృష్ణచంపు.” 


పరువంపు ననగుంపు బలితంపు జిగిపెంపు 
గని యొప్పు పాణియుగ్మముల తోడ 
జెలువందునరవింద ములయందములు చింద 
ననువొంద గల కన్ను గొనలతోడ 
జగడంబు గనునంబు ముగయంబు జగడంబు 
మేలంబులాడు నెమ్మేని తోడ 
దులకించు బలుమించు దలకించునెజమించు 
గమి మించు హేమాంశుకంబు తోడ 


అధ్యాయం -2 21 


మారు బలుమాటు గేరుమై తీరుతోడ 

సోమునలయించు నెమ్మోము గోము తోడ 

బరగు మాపాలి మదనగోపాలమూర్తి 

యంచితస్ఫూర్తి సాక్షాత్మరించి పలికె. (చంద్రికా పరిణయం) 


సురభి నరసింగరావు (17వ శతాబ్దం) : 

ఇతడు సురభి మాధవ రాయల పుత్రుడు. నక్షత ఖేలనంి అనే సంస్కృత 
గ్రంథం వ్రాశారు. సురభి చిన మాధవరావు సంస్కృతంలో “'శూద్రస్ఫృతి” రచించారు. 
ఈ విషయం “'మల్లభూపాలీయం'” పీఠికలో ఉంది. 

పెద్ద సింగమనాయుడు కొల్లపూర్‌ సంస్థానంలో సుప్రసిద్దుడు. “సర్వజ్ఞ 
బిరుదాంకితుడు. 'సింగభూపాలీయం' అనే గ్రంథం రాశారు. అదేవిధంగా ఎలకూచి 
పినమాదిత్యుడు జటప్రోలు ఆస్థానంలోని కవి. ఇతడు 1680 సం.లో ఆస్టానకవిగా 
ఉన్నారు. “ఆదిత్య పురాణం” రచించి పొంపూరి గురవ మంత్రికి అంకితం చేశారు. 


కవితార్మిక సింహ వేదాంతచార్యులు (1694-1764) : 


కొల్లాపూర్‌ తాలుకాలోని మంచాలకట్ట వీరి స్వగ్రామం. ఇతడు తంత్ర 
శాస్త్రవేత్తగా సుప్రసిద్ధులు. ఇతడు రంగనాథ పంచాశత, చతుర్భ(ర్భు,క్తి ప్రదీపిక, 
వ్రతరత్న ప్రదీపిక, పిష్టపశు మర్ధనం, ఏకాదశీ శాద్ధమీమాంస, వాసోయజ్ఞోపవీత 
విచారం, దశనిర్ణయం, ఉపయుక్తాంశ సంగ్రహం, రామత్రింశత్‌స్తోత్రం, సత్రీయా 
కల్పమంజరి మున్నగు గ్రంథాలను వ్రాశారు. 

1670 సం. (ప్రాంతంలో మంచాలకట్ట (గ్రామంలో కవితార్మిక సింహ 
బిరుదాంకితులు శ్రీనివాసాచార్యులు జన్మించారు. ఈయన ముఖ్య రచనలు ఆగమ 
ప్రామణ్యగమనిక, ఏకాదశి నిర్ణయం, శ్రుత ప్రకాశిక, ఊర్థ్వ పుండ్రస్స సర్వవిధాంగ 
సమర్థనం, వాదావళి, మాధ్వమత శతదూషిణి, (బ్రహ్మ నందీయ ఖండనం, 
భేదధిక్కారన్సక్కార మొదలైనవి. 


సింహం పెద్ద రాఘవాచార్యులు (క్రీ.శ. 17838) : 


వీరు జటప్రోలు సంస్థానానికి చెందినవారు. వీరు శ్రీనివాసాచార్యుల పుత్రుడు. 
ఏనుగుపై గ్రంథాలు పెట్టుకొని దేశసంచారం చేసి పండితులను జయించుటవల్ల 
ఇతనికి “ఏనుగు పెద్ద రాఘవాచార్యులు” అనే పేరు వచ్చింది. వీరు 24 గ్రంథాలు 


22 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


రచించారు. “హరిగుణ మహాత్య దర్భణం” అనే నామాంతరం గల “బసవరాజీయం” 
ప్రసిద్ధి పొందింది. 
శేషభట్టర్‌ సింగరాచార్యులు : 

గడియలో నూరు పద్యాలు చెప్ప గల్లిన దిట్ట. వీరురచించిన ప్రబంధం కేశవ 
విలాసం.” ఈ కావ్యం గురించి విన్న జటప్రోలు రాజు సురభి చిన మాధవరావు గారు 
ఇతనిని సంస్థానానికి ఆహ్వానించి “శూద్ర ధర్మాలను” వివరించే ధర్మశాస్త్ర గ్రంథం 
రాయమని కోరారు. అప్పుడు సింగరాచార్యులు “శూద్ర ధర్మోత్సల ద్యోతినీ స్ఫృతి 
కౌముది” అనే ౩ ఆశ్వాసాల గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథాన్ని బారిగడుపుల 
“నృసింహునికి” అంకితం ఇచ్చారు. 


శ్రీరామాపరిరంభ జృంభణమునన్‌ జెన్నాందువక్షంబునన్‌ 
దారంబూనని తారహారము మహోద్యల్లీలలందాల్చి బో 
గారూఢిందగు పింగపట్టణ నృసింహస్వామి బ్రోచుందయం 
సూరీంద్రావన శీలునిన్‌ సురభి వంశ్యున్‌ మాధవోర్వీశ్వరున్‌ 
(శూద్రధర్మోత్సల ద్యోతినీ స్ఫృతి కౌముది) 
శ్రీనివాస రాఘవాచార్యులు : 
మంచాలకట్ట నివాసి. వీరు వివిధ భాష్యగ్రంథాలు అధ్యయనం చేసిన 
విద్వాంసుడు. 'లక్ష్మీపంచాశత్తు, రూంతసూత్రర్ధ విచారం” మొదలగునవి రచించారు. 


బారిగద్చల ధర్మయామాత్యుడు (18వ శతాబ్దం) 1 

వీరి గ్రామం బారిగడుపుల. వీరు “నృసింహపురాణం” పేరుతో పద్య, ద్విపద 
కావ్యాలు రచించారు. దీనిలో ద్విపద కావ్యం మాత్రం లభ్యం. సింగపట్టణానికి” 
బారిగడుపుల అనే నామాంతరం ఉంది. 


చారుమనః ప్రమోదమున సంస్కృత కావ్యమునం బ్రవీణులౌ 
ధీరమయూరు బాణు జయదేవుని జోరుని గాళిదాసునిన్‌ 
భారవి మాఘ బిల్హణుని ఖైరవునిన్‌ శివభద్రునిన్‌ హరిన్‌ 
గూరిమితో నుతించు మదిగోరిన కోర్మికను గ్రహింపగన్‌ 
(నృసింహ పురాణము) 


అధ్యాయం -2 23 


యణయవల్లి కృష్ణమాచార్యులు (1800-1860) : 


వీరు మంచాలకట్ట గ్రామస్థులైన వేదాంతాచార్యుల సుపుత్రుడు. వీరు జటప్రోలు 
ఆస్థాన విద్వాంసులు. “గజకంఠీరవ” బిరుదు పొందిన వీరు గద్వాల, వనపర్తి 
సంస్థానాలలో సన్మానం పొందారు. వీరి రచనలు 'కృష్ణదంపువు, రసజ్ఞానానందం 
నిర్యోష్టకృష్ణ శతకం, అష్టప్రాస రామశతకం, జాతక చంద్రిక వ్యాఖ్య” మొదలగునవి. 
ఇంకాను వీరి సంస్కృత గ్రంథాలు అముద్రితాలుగా ఉన్నవి. 


అక్షింతల సుబ్బశాస్తి (1810-1866) : 

వీరు జటప్రోలు ఆస్థాన కవి. వీరిది అయ్యవారి పల్లె. సురభి వేంకటలక్ష్మారావు 
ఆస్థానంలో సర్వశాస్త్ర కోవిదుడుగా ప్రసిద్ధిపొందినారు. శంకరాచార్యుల బ్రహ్మసూత్ర 
భాష్యానికి 'భాష్యార్థ రత్నమాల అనే పేరుతో 6065 ఆర్యా వృత్తాలను రచించాడు. 
కవి కంఠీరవ కృష్ణమాచార్యులు (1880) : 


వీరు జటప్రోలు ఆస్థాన కవులు. ఇతడు సంస్కృతంలో పండితుడు. సంస్కృతంలో 
“నిరోస్ట్ర రామాయణం” రచించాడు. 
ఎల్లూరి నరసింగకవి (1860-1920) : 
వీరు కొల్లాపూర్‌ సమీపంలోని ఎల్లూరు వాస్తవ్యులు. వీరి తల్లిదండ్రులు ముత్యాల 
అప్పయామాత్యుడు, కృష్ణమాంబలు. శతక, యక్షగాన ప్రబంధ ప్రక్రియలలో 
పండితుడు. 'వెల్లూరి వేంకటాచల రమణా” అనే మకుటంలో “సుభాషిత త్రిశతి” ని 
తెలుగులోకి అనువదించారు. 'చూతపురి విలాసం” అనే యక్షగానాన్ని 1980లో 
(బ్రహ్మశ్రీ కపిలవాయి లింగమూర్తిగారు ప్రచురించారు. వీరి మరో రచన 'రాచకన్యకా 
పరిణయం. శ్రీకృష్ణుడు నరకాసురుని వధించి, అతని చెరనుండి విడిపించిన పదహారు 
వేలమంది రాజకన్యలను వివాహమాడే ఘట్టం ఇందలి వృత్తం. వీరు భాగవతంలోని 
చిన్న ఘట్టంలోని వస్తువును గ్రహించి 1150 గద్య పద్యాలతో అద్భుతంగా 
తీర్చిదిద్దినాడు. 
శంబరవైరి నిజాంబికా జననంబు 
నంబుజ చరాశితాలంబనంబు 
నంబుజాతాక్ష శయ్యాతలంబు 
నంబుద పాంథ మహాంబు దానగృ్భహంబు 


24 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


శంబాయుధోత్స వాడంబర కరణంబు 
నంబర చర నిరతాన్నదంబు 

నంబికా వర శరాధార తూణీరంబు 
నంబు తరంగ విడంబనంబు 


కంబునమృతంబు వర కౌస్తుభంబు జృంభ 
ణంబు చేనొప్పు నిద్రహయంబులాది 
కంబులిందుల తగనుద్భవంబునొందె 
నంబుజావనలీ సముద్రంబు గనుడి (2-3838) 


కరి బిసతంతు గట్టను 

దిరిసెనవిరి మణిని మెదుపదేనె గడలి మా 
ధురినిడ మూర్చుదెలుప 

నరుదగు వెల్లూరి వేంకటాచలరమణా! 


వెల్లాల సదాశివశాస్త్రి (1861-1926) : 
వీరు జటప్రోలు నివాసి. అవధానం శేషశాస్త్రితో కలిసి సురభి మాధవరాయల 

చంద్రికా పరిణయానికి వ్యాఖ్య రాశాడు. మొత్తం 27 గ్రంథాలు రాశారు. వీటిలో 15 
మాత్రమే ముద్రితాలు. వాటిలో కావ్యాలంకార సంగ్రహ విమర్శనం, ఆంధ్ర దశ 
రూపక విమర్శనం, వీరభద్రీయ (ఆంధ్రుల చరిత్ర ఖండనం), వెలుగోటి వారి వంశ 
చరిత్ర, సురభివంశ చరిత్ర, కంఠీరవ చరిత్ర, రామచంద్ర చరిత్ర, నామిరెడ్డి చరిత్ర, 
యతినిందా నిరాకరణం, రామానుజగోపాల విజయం, కన్యకాంబ చంపువు (సంస్కృతి), 
పరివ్రాజ చంద్రిక, ఉద్యాహాభాసవిరాసం, ఖండనాభాస నిరాసనం. వీరికి తెల్కపల్లి 
రామచంద్ర శాస్తిగారితో వివాదములు వచ్చి పరస్పరం నిందాపూర్వక అష్టకాలు 
రాసుకొన్నారు. 

ప్రభరీభరీతి యది ఖడ్గమసౌ 

నపరీస్పరీతి దహనోపిభియా 

నసరీసరీతి పవనో జవనో 

ప్రభరీకరీతి తపనోపిగతిమ్‌ (కన్యకాంబా చంపువు) 


అధ్యాయం -2 25 


శ్రీధర కృష్ణశాస్త్రి క 

వీరు జటప్రోలు సంస్థానంలో స్థిరపడిన శ్రీధర వంశీయులు. వీరు సదాశివ 
శాస్త్రిగార్మి అల్లుడు. సురభి వేంకట లక్ష్మారావుకాలంలో, వారి ధర్మపత్ని వేంకట 
రత్నమాంబ కాలంలోనూ ఆస్థాన కవిగా ఉన్నారు. వీరి రచనలు 'గధాధరీయ వ్యాఖ్య 
ఖండనం, శాస్త్రార్థచర్య' అలభ్యములు. వీరు “శ్రీరామ మందహాసం” అనే చంపుకావ్యం 
కూడా రచించారు. 
కృష్ణమాచార్యులు (1875) : 

ఇతని రచన “నృసింహ విలాసం” ప్రబంధం. ఇది జటప్రోలు రాజు సురభి 
వేంకట జగన్నాథ రావుకు అంకితం ఇవ్వబడింది. మదన గోపాల మహాత్యం ఇతని 
మరోరచన. 


బంగారుశాస్త్రి : 


వీరు అచ్చంపేట తాలూకాలోని ఉప్పునూతల సమీపంలోని రంగంపేట 
వాస్తవ్యులు. వీరు గుడిమంచి అంబయ్యశాస్త్రి ఇంటికి దత్తుగా వెళ్లాడు. ఈ గ్రామాలు 
అచ్చంపేట ప్రాంతానికి చెందినవి. బంగారుశాస్తిగారు అనేక యక్షగానాలు రాశారు. 
కాని వాని పేర్లు తెలియడం లేదు. “సప్తాహ మహాత్యం” వీరి మరో రచన. 
చింతపల్లి దున్న ఇద్దాసు (1811-1919) : 

వీరు మాదిగ మహాయోగి గా ప్రసిద్దులు. మాదిగ దున్న రామయ్య, ఎల్లమ్మలకు 
1811 సం.లో జన్మించారు. ఇదన్నా పోతులూరి వీరబ్రహ్మం, ఈశ్వరమ్మలు బోధించిన 
రాజయోగం సాధన చేసి అడవుల్లో ఆరునెలలు ఏకాంతంగా జీవించి 'ఇద్దాసు గా 
ప్రసిద్దుడైనారు. 

ఇద్దాసు అనేక వేదాంత కీర్తనలు, మేలుకొలుపు తత్వాలు రచించారు. వీనిలో 
32 తత్వాలను మాజీమంత్రి పి. మహేంద్రనాథ్‌ సంపాదకులుగా 'శ్రీ దున్న ఇద్దాసు 
గారి తత్వాలు” పేరుతో 1999 సం.లో మల్లేపల్లి శేఖర్‌రెడ్డిగారు పుస్తకంగా 
తీసుకువచ్చారు. వీరు వాస్తవానికి నల్లగొండ జిల్లా పెదవూర మండలం చింతపల్లి 
గ్రామ వాస్తవ్యులై నప్పటికి అచ్చంపేట తాలూకాలో స్థిరపడి నాగర్‌ కర్నూల్‌ జిల్లా 
వాస్తవ్యులుగా పేరు గడించారు. 


26 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


వీరిని తెలుగు సాహిత్యంలలో మొట్టమొదటి దళిత కవిగా పరిశోధకులు 
సుంకిరెడ్డి నారాయణరెడ్డి నిరూపించారు. ఇద్దాసుగారి మనువడు దున్న విశ్వనాథం” 
సంపాదకత్వంలో తెలంగాణ వికాస సమితి 2018 సం.లో వీరి తాత్విక చింతనపై 
“మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు” అనే పుస్తకం వెలువరించారు. వీరు ‘తత్త్వాన్ని! 
సామాన్యులకు అర్థమయ్యే సులభమైన భాషలో బోధించారు. 


జ్ఞానికెరుకా, సుజ్ఞానుల మరుగు - జ్ఞానికెరుకా 

అజ్ఞానికేమెరుక హరుడుండె మరుగు 

మొలక తామరపువ్వు మొగిలి తుమ్మెదకెరుకా 

కవుసు నీళ్ళతో యున్న కప్పకే మెరుక ॥జ్ఞాని॥॥ 
తెరువునడిచెడి తేజిగానికి ఎరుక 

గరుక భక్షించెడి గాడ్దికే మెరుక జ్ఞాని! 


వర్షకాలము బుతువు వనముకోకిల కెరుక 
కంపగూటిలో నుండే కాకికే మెరుక 11జ్ఞాని॥॥ 


నాగస్వరము సొంపు నాగన్నకే ఎరుక 
తువ్వగడ్డిలనున్న తుట్టెకే మెరుక ॥జ్ఞాని॥ 


నానారుచుల తిన్న - నాలుకకే ఎరుక 
వంటశాల దిరిగే గంటెకే మెరుక ॥జ్ఞాని॥॥ 


గునగున నడిచేటి గున్నయేనుగకెరుక 
దుక్కుల్లు దున్నేటి దున్నకే మెరుక ॥జ్ఞాని॥ 
కసబ శ్రీనివాసాచార్యులు : 
బల్మూరు మండలంలోని కసపలో జన్మించారు. దీనినే గోదలు అని కూడా 


పిలుస్తారు. వీరి చనలు వేదాంత కౌముది, శ్రౌతతంత్రాని” కి సంగ్రహటీక రచించాడు. 
ఇవి అలభ్యం. ఇతడు 1860లో మరణించాడు. 


కసబ కృష్ణమాచార్యులు : 
వీరు బల్మూరులో 1870లో జన్మించారు. కామసానిపల్లి ప్రతాపరెడ్డి రంగారెడ్డిల 
ఆస్థాన కవి వీరు. కొల్లాపురం చింతలపల్లి భాస్మర శాస్తి ఇతని గురువు. 


అధ్యాయం -2 27 


“హనుమత్తారావలి, వేంకటేశ్వర తారావళి, నిరోష్ట్ర దాశరథీ తారావళి, ఏకప్రాసయమక 
తారావళి, శ్రీరామశతకం, చిత్తబోధ శతకం, చిత్తవృత్త శతకం, తిరుపతి వేంకటాచల 
శతకం, ఉషా పరిణయం, గయోపాఖ్యానం, ప్రభావతీ పరిణయం, భాగ్యాంజనేయం 
(ఇవి 4 యక్షగానాలు) వీరి రచనలు. 

ఇవేగాక సంస్కృతంలో కూడా వీరు రచనలు సాగించారు. వాటిలో “గోపాల 
పంచ వింశతి, రామాక్షర మాలిక, లక్ష్మీ ప్రార్థనాష్టకం, హయగ్రీవ పంచాశత్తు, లక్ష్మీ 
నృసింహ పంచాశత్తు ముఖ్యమైనవి. 
కపిలవాయి రామయ్య (1850-75) : 

వీరు అచ్చంపేట తాలూకా జినుకుంట నివాసి. వీరు శతాధిక గ్రంథకర్త 
ప్రముఖ పరిశోధకులు కపిలవాయి లింగమూర్తిగారి ప్రపితామహుడు. వీరి రచనలు 
అశ్వశాస్త్రం, శిల్పశాస్త్రం, రత్నాశాస్త్రం, యోగశాస్త్రం, ఆంధ్ర ఛందస్సు, ముక్తికాంతా 
పరిణయం, వెంకట విన్నపాలు, పార్వతి కొరవంజి. 
గొట్టిముక్కుల విశ్వనాథశాస్త్రి (1883-1963) : 

వీరు శేషయ్య, లక్ష్మీనరసమ్మల పుత్రులు. వీరిది అలంపురం తాలూకా 
మారమునగాల అయినప్పటికి సాహిత్యకృషి కొల్లాపురంలో జరిగింది. వీరి రచనలు 
'దాసశబ్ద విచారం, రెడ్డికుల నిర్ణయ చంద్రికపై విమర్శ. 
వనం సీతారామశాస్త్రి (1890) : 

వీరు జటప్రోలు ఆస్థాన పండితుడు. వీరి రచనలు సోమవార వ్రత నిర్ణయం, 
దీపాభాస నిరాసము (ధర్మశాస్త్రం) హితోపదేశం (ముక్తకం). 
వెల్లాల శంకరశాస్త్రి : 

వీరు అయ్యవారి పల్లె వాస్తవ్యులు. వ్యాకరణ, అలంకరణ శాస్త్రాలలో నిష్టాతులు. 
పురాణ ప్రవచనాలలో దిట్ట. సురవరం ప్రతాపరెడ్డి, తెల్మపల్లై రామచంద్రశాస్త్రి, 
కేశవపంతుల నరసింహశాస్త్రి వంటి గొప్ప పండితులకు (ప్రత్యక్ష గురువు. కర్నూలులో 
వీరు స్థిరపడినారు. వీరి రచనల వివరాలు అలభ్యం. 
అక్షింతల సింగరశాస్తి 3 

వీరు అక్షింతల సుబ్బశాస్తి గారి కుమారులు. జటప్రోలు నివాసి. వీరి రచనలు 
“అన్నపూర్ణాష్టకం, ద్వాదశ మంజరి, భాస్మర ఖండము, శ్రీశైల మల్లిఖార్జున రత్న 
పంచకం. 


28 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


గోవిందాచార్యులు 3 
వీరు కొల్లాపూర్‌కు చెందిన మంచాలకట్ట నివాసి. జటప్రోలు ఆస్థాన 
విద్వాంసులు. వీరి రచనలు అలభ్యం. 
అవధానం శేషశాస్త్రి : 
వీరు వ్యాకరణ, అలంకార, తర్మశాస్తాలలో పండితుడు. వీరు వెల్లాల 
సదాశివశాస్తిగారితో కలిసి చంద్రికా పరిణయానికి వ్యాఖ్యరాశారు. 1905లో 
మరణించారు. 
సుదర్శనం తిరుమలాచార్యులు : 
వీరిది కల్వకోలు గ్రామం. వీరు 'మైథిలీ పరిణయం” అనే రచన చేశారు. 
చెరుకుపల్లి నరసింహ సిద్ధాంతి 3 
వీరు “సంగమేశ్వర శతకం, సంగ్రహ భారతం, సంగ్రహ రామాయణం) 
రచించారు. ఇవేగాక కొన్ని అముద్రితాలు కూడా ఉన్నవి. అవి 'సింగపట్న 
నృసింహశతకం, సింగపట్న నృసింహవిలాసము, లక్ష్మీ నృసింహక్షేత్ర మహాత్యం. 
అజుడిచ్చిన వరబలమున 
బ్రజలను బాధింపుచున్న ప్రబలుల గూల్చన్‌ 
విజయము జేసిన నినునే 
భజియింతును మదిని సింగవటము నృసింహా! 


చేపూరు జానకి రామాచార్యులు : 

కులం రీత్యా విశ్వబ్రాహ్మణుడు. వీరి రచనలు 'సంగయరపి అబోధామూలం”. 
మళల్ళిదాసు వీరి శిష్యుడు. 
పురుషోత్తమరావు : 

ఎత్తం గ్రామం (కోడేరు మండలం)లో వీరు జన్మించారు. వీరి తల్లిదండ్రులు 
రాగమ్మ, వేంకటరాయలు. వీరి రచనలు 'హనుమద్విలాసం (హరికథ). నారదగిరి 
శ్రీనివాస శతకం. పురుషోత్తమరావు గారి భార్య లక్ష్మీనరసమ్మగారు కూడా కవయిత్రి. 
ఈమె రచన నారదగిరి 'భజనావలళి.” 


అధ్యాయం -2 29 


వెల్లాల వేంకట సోమయాజులు : 

వీరిది అయ్యవారిపల్లె (కొల్లాపూర్‌ తాలుక). వీరు 'అహోబలనాథేయం' అనే 
జ్యోతిష గ్రంథం రాశారు. 
వెల్లాల త్ర్యంబకశాస్త్రీ : 

వీరిది కూడా అయ్యవారి పల్లనే. వీరు “భాగవత చంపువు అనే గ్రంథం 
రాశారు. 
వెల్లాల మహేశ్వర శాస్త్రి : 

వీరిది కూడా అయ్యవారి పల్లెనే. వీరు వ్యాకరణ శాస్త్రవేత్త. వీరి రచనలు 
“అద్వైత కామధేనువు, పాణీనయ వాద నక్షత్రమాల, వరూదిని, వేదాంత సిద్దాంతసారం, 
సంతాన దీపిక, తత్వ చంద్రిక. 
సిరివెల్లి వాసుదేవశాస్త్రి : 

కొల్లాపూర్‌ ఆస్థాన విద్వాంసులు. వీరు కాశీలో మానవల్లి గంగాధర శాస్త్రిగారి 
వద్ద శాస్తాధ్యయనం చేశారు. వ్యాకరణంలో దిట్ట. 
సిరివెల్లి భైరవశాస్త్రి : 


వీరు కూడా తండ్రి సిరివెల్లి వాసుదేవశాస్త్రి వలెనే అలంకార, వ్యాకరణ శాస్త్ర 
పండితుడు. 


సింగమ నాయుడు : 


వీరిది అచ్చంపేట తాలుకా, ఉమామహేశ్వరం. వీరు (ప్రముఖ కవిపండితులు. 
వీరి రచన “సారంగధర చరిత్ర. ఇది యక్షగానం. 


వీరశరభయ్య : 
వీరిది అచ్చంపేట తాలుకాలోని బాణాల గ్రామం. గ్రామం పేరుమీదనే వీరికి 


“బాణాల శరభయ్య” అనే నామాంతరం గలదు. వీరు విశ్వకర్మ కులీనుడు. వీరి రచనలు 
“కాళహస్తి శతకం, గోరంట్ల మాధవ శతకం.” 


బాణాల శంభుదాసుడు : 
నాగమాంబ అయ్యప్పలు ఇతని తల్లిదండ్రులు. వీరి రచన “సారంగధర చరిత్రం” 
ద్విపద కావ్యం. 


30 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


నరసింగయ్య : 

వీరు అచ్చంపేటలో గల లింగాల మండలంలోని రామాజిపల్లిలో జన్మించారు. 
వీరు “పాండురంగ పూజావిధానం” అనే పుస్తకాన్ని వ్రాశారు. 
కసుబా తిరుగువెంగళాచార్యులు : 

వీరు అశుకవిత్వంలో దిట్ట. “దొంగల దండకం, క్షేమ దండకం వీరి రచనలు. 
చేవూరు పెద్ద లక్ష్మయ్య (1899-14. 11.1965) : 

వీరు అమరబాదు నివాసి. కపిలవాయి లింగమూర్తిగారి మేనమామ. రుక్మిణమ్మ, 
ఎల్లయ్య గారలు ఇతని తల్లిదండ్రులు. వీరు జ్యోతిష్యులు, రాజవైద్యుడు, వేదాంతి 
మరియు కవి కూడాను. వీరి రచనలు 'మనోబుద్దిర్వివాదం, పరమపద సోపాన మార్గం, 


వేదార్థవ నవనీతం, అమరబాద్‌ కోదండరామ శతకం, శివకంఠశతి, మూర్తిత్రయ 
శతకం, గురుకుల శతకం, వీరబ్రహ్మేంద్రుని జీవితం, జంగం కథి, 


ధరూర తిరువేంగళాచార్యులు క 


వీరు అచ్చంపేట తాలుకాకు సంబంధించినవారే. వీరి రచనలు ఏకాదశి 
మహాత్యం (హరికథ), రాకొండ 'సితాపతి శతకంి భజన కీర్తనలు. వీరి సోదరులు 
లక్ష్మణాచార్యులు. వీరి రచనలు బిల్వణీయం, కృష్ణలీలా తరంగిణి, ప్రద్యుమ్నోపాఖ్యానం, 
పరకాల విజయం, ఆంజనేయ పూజావిధానం, రామశతకం, భజన కీర్తనలు. ఇందులో 
రామశతకం ముద్రితం. ఇది కందపద్యంలో ఉంది. 


నంబి శ్రీహరి : 


వీరు అచ్చంపేట తాలూకాలోని నడిమిపల్లి, జినుకుంట అనే రెండు గ్రామాలలో 
ఉండేవారు. హరికథకులు. కాని గ్రంథాలు లభ్యం కాలేదు. భోగం రాములు గారు 
కూడా అచ్చంపేట వాస్తవ్యులే. వీరి రచన “రుక్మాంగద నాటకం”. 


పులిజాల పట్టాభి : 
వీరు నాగర్‌కర్నూల్‌ తాలుకాలోని తిమ్మాజిపేట మండలంలోని “ఆవంచి 
గ్రామవాసి. 'ఆవంచ భ్రమరాంబ పంచవింశతి” ఇతని కృతి. 


అధ్యాయం -2 31 


దొడ్డవరం రామలక్ష్మణులు : 

వీరు వంగూరు మండల వాసులు. వంగూరు నుండి వచ్చి మంగనూరులో 
స్థిరపడిన కవల సోదరులు వీరు. వీరి రచనలు 'భీమసేన విలాసం, సావిత్రి 
మార్మండేయ, కృష్ణ పారిజాతం, మైరావణ, లవణాసూర, మూడున్నర వజం, 
కిరాతార్జునీయం, ధర్మాంగద, ద్రౌపది వస్త్రాపహరణం, మంగనూరి చెన్నకేశవ శతకం), 
మొ॥నవి. 
చెవ్వ వెంకటరామయ్య : 

నాగర్‌కర్నూల్‌కు చెందిన వైశ్యుడు వీరు. ఈయన “సానందోపాఖ్యానం” 
రచించారు. ఇది అముద్రితం. అదేమారుగా వైద్యుల గురుమూర్తి “శివలాలా స్రవంతి, 
సౌందర్యలహరి, శివ మహిమ్నాస్తోత్రం” మొ॥ నవి వీరి రచనలు. 
చిలుక రామకృష్ణారెడ్డి : 

వీరిది బిజినాపల్లి. వీరు 'మన్నెంకొండ హనుమద్దాసు చరిత్రంి అనే గ్రంథాన్ని 
రాశారు. 
నరసింహదాసు : 

వీరు కూడా బిజినాపల్లి వాసియే. వీరి తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, శంకరయ్యలు. 
“సప్తవార భజనకీర్తనలు” వీరి కృతి. 
మన్నెంకొండ నరసింహయోగి : 

వీరు “యోగ గొల్ల కథ” కృతిని ప్రచురించారు. 
వెలిదండ రామేశ్వరరావు (1935-2005) : 

వీరిది బిజినేపల్లి మండలం, మంగనూరు వాస్తవ్యులు. వీరి రచనలు 
'రామభూవర శతకం, నారదభక్తి సూత్రాలు, శ్రీనివాస నివేదనం” మొ॥ నవి. వీరి 
కుమారులు కూడా మంచి సాహిత్య పుష్టిగల సాహిత్యకారులే కావడం విశేషం. 
శ్రీకుసుమహర శరణాగతి, శ్రీసత్యసాయిరామ అక్షరార్చన, నాదైవం - నాదేశం కూడా 
రామేశ్వరరావు రచనలే. 


32 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


మార్చాల (కల్వకుర్తి) రంగాచార్యులు : 

వీరు ప్రసిద్ధ కవి. వీరి తల్లిదండ్రులు సోమిదేవమ్మ, శ్రీనివాసచార్యులు. వీరి 
రచనలు 'నిరోస్ట్ర కృష్ణశతకం, ఆపంచ వర్గీయ తారాహారం, దివ్యసూరి చరిత్రం, 
అభినవ శిరోమణి (నాటకం) భాగవత ఏకాదశ ద్వాదశ స్కందాలు, యూదువీర 
గద్యం, ప్రచండ భార్గవం. ఇవేవి ముద్రణ కాలేదు. 


వాదాల నరసింహకవి : 


వీరు ఎల్లమ్మ రంగాపురం (కల్వకుర్తి) నివాసి. గోలకొండ కవుల సంచికలో 
వీరి పద్యం గలదు. వీరి సోదరులు వాడాల శేషాచర్యులు. వీరి రచన 'మైథిలీ 
పరిణయం”. ఇదే గ్రామంలో ముడుంబ గోవిందాచార్యులు ఉండిరి. వీరి రచన “శ్రీవత్స 
రామాయణం”. 


మరిగంటి జగన్నాథాచార్యులు : 


వీరు ఎల్లమ్మ రంగాపురంలో స్థిరపడిన కవి. వీరి రచనలు “యాదగిరి లక్ష్మి 
నరసింహస్తోత్రం సుప్రభాతం, శ్రీరమణి మనోహర శతకం, తత్త్వ తిరునామములు, 
సూత్ర శిక్షణం. వీరు కుమారుడు కృష్ణమాచార్యులు. వీరి రచనలు యాదగిరి లక్ష్మీ 
నరసింహతారావళి, కృష్ణలీలా తరంగిణి (నాటకం). సౌగంధికా సంగ్రాహం, పాశు 
పతాస్త్రం (యక్షగానం), మదన విజయం (హరికథ). 
వేపూరు హనుమద్దాసు : 

వీరు కల్వకుర్తి తాలూకాలోని వేపూరు నివాసి. తెలుగు కులస్థుడు. బారమ్మ, 
అచ్చన్నలు వీరి తల్లిదండ్రులు. వీరు భక్తకవి, తత్త్వకవిగా ప్రఖ్యాతి పొందారు. వీరికి 
“పారంకుశుడు' అనే పేరుగలదు. వీరి “భజన కీర్తనలు” చాలా ప్రసిద్ధం. వీరు పండుగుల 
(గ్రామంలోని ఒంటిమిట్ట శ్రీరాముని భక్తులు. వీరి రచనలు శారద రామాయణం, 
సీతాకళ్యాణం, కృష్ణలీలలు, రామమూర్తి శతకం, పుత్రకామేష్టి, బతుకమ్మ పాట, 
బొబ్బిలి, బుజ్జకథ, ఉర్దు కందార్థాలు. 'హక్‌కా నిహకే ఖత్‌” ఉర్గు రచన. గద్వాల 
రాణి ఆదిలక్ష్మి దేవమ్మ ఆర్థిక సహాయంతో 1932లో “హనుమద్దాసు రామకీర్తనలు” 
ప్రచురించారు. 


అధ్యాయం -2 33 


పల్లా నారాయణాధ్వరి : 

కల్వకుర్తిలో స్థిరపడిన కవి. వీరు వాస్తవానికి వనపర్తి జిల్లా కేతేపల్లి. వీరు 
సంస్కృత, తెలుగు రచనలు గావించారు. సంస్కృత రచనలు 'రామోత్సవ రత్నాకరం 
(1894), రామోపాసన పద్ధతి (1913) ఎంతో ప్రసిద్ధాలు. 

తెలుగు రచనలు 'పారిజాతాపహరణ యక్షగానం, ద్రౌపది వస్త్రాపహరణం 
(హరికథ), జావళీలు, కీర్తనలు. 
గోమఠం లక్ష్మణాచార్యులు : 

వీరు వంగూరుకు చెందినవారు. వీరి రచనలు మయూరధ్వజ చరిత్ర, 
కిరాతార్డునీయం, భీమార్జున గర్వభంగం, పార్వతీ పరిణయం, పారిజాతపహరణం, 
కపోతవాక్యం, అనసూయదేవి చరిత్ర, సుమాలిని పరిణయం ఉషాపరిణయం, 
ప్రద్యుమ్నోపాఖ్యానం”. ఇవి అన్నియు యక్షగానాలే. చించాపట్టణం తిరువెంగళా 
చార్యులు, రంగాచార్యులు, లక్ష్మణాచార్యులు వీరి కుమారులే. 
ముడుంబ గోవిందాచార్యులు క 

కల్వకుర్తి తాలూకా ఎల్లమ్మ రంగాపురానికి వీరు చెందినవారు. వీరి రచన 
“శ్రీవత్స రామాయణం). 
బట్టు పాపరాజు, బట్టు (పాపకంటి) పుల్లంరాజు : 

వీరు జంగమాయిపల్లికి చెందినవారు. పాపరాజుగారు '“గౌరీనాథ శతకం” 
వ్రాయగా, పుల్లంరాజుగారు 'గోపికావల్లభ శతకం, శంకర శతకం, గయోపాఖ్యానం, 
శశిరేఖా పరిణయం, పార్వతీ కళ్యాణం, సీతాకళ్యాణం”. ఇవన్నీ యక్షగానాలే. 
“వీరాయపల్లె మారుతీ విలాసం” ముద్రిత రచన. 
సుదర్శనం తిరుమలాచార్యులు 

వీరు కొల్లాపురం తాలుకాలోని కల్వకోల్‌ గ్రామస్టుడు. వీరి రచన మైథిలీ 
పరిణయం. 


ఇరువెంటి వెంకటరామయ్య | 


వీరు ఆలేరుకు చెందిన వారు. వీరు కవి. సంగీత రహస్యాలు తెలిసినవారు. 
కావ్యనాటకాలు రచించాడు. పురాణ ప్రవచనాలలో దిట్ట. గొప్ప సంకీర్తనాకారుడు. 


34 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


“శ్రీరామజననం, కౌసల్యాపరిణయం, జానకీ పరిణయం, రుక్మాంగదచరిత్రి మొదలైనవి 
వీరి నాటకాలు. “సత్యనారాయణ వ్రత మహాత్యం, వీరనారాయణమహిమ, 
శివానందలహరి” వీరి పద్యకావ్యాలు. “పుష్పబాణవిలాసం, నీతిపద్యాలు” వీరి 
అనువాదాలు. వందలాది చాటువులను, కీర్తనలను వీరు రచించారు. కాని అవి 
అముద్రితం. కీర్తనలు మాత్రం బహుళప్రచారంలో ఉన్నవి. 
గంగాపురం కిష్టయ్య 

వీరు రఘుపతిపేటవాసి. చాటుపద్య రత్నావళిలో వీరి పద్యాలున్నవి. 
పటేల్‌ రాములు : 

వీరు గొరిటె నివాసి. “నిర్వచన శిల్పకళావిజయం” అనే ఖండకావ్యం రాశాడు. 
భోగం బలరాములు : 


వీరు అచ్చంపేట నివాసి. రుక్మాంగద నాటకం” యక్షగానాన్ని రచించాడు. 
గంగాపురం పరాంకుశదాసు వేపూరు హనుమద్దాసు గురువు. వీరు సంకీర్తనలు రాశారు. 
ప్రతికంఠ చెన్నకృష్ణమరాజు : 

వీరు గొరిట నివాసి. మాణిక్యమ్మ సీతమరాజులు తల్లితండ్రులు. 'బుతుధ్వజ 
నాటకం, హనుమద్విజయం, యయాతి చరిత్ర, సానందోపాఖ్యానం, మృగావతి 
కళ్యాణం, చంద్రికా స్వయంవరం, ముదావతీ పరిణయం, తిరుపతి వేంకటేశ్వర 
శతకం, శృంగశైల శ్రీనివాఃస శతకం, లక్ష్మీనారాయణ శతకం, శ్రీరామ శతకం, 
సీత్రాదేవి శతకం, మారుతీ శతకం, రామాంజనేయ శతకం, వేంకటేశ్వర శతకం, 
చెన్నకేశవస్వామి శతకం, మాధవ శతకం, భజనకీర్తనలు, శ్రీరామస్తవము, 
శివరామాంజనేయం, హనుమత్‌ స్తోత్రం, నరహరి విలాసము, బ్రహ్మంగారి స్తుతి, 
నృసింహస్వామి పదపద్యలహరి వీరి రచనలు. 


వడ్ల కొండయ్య : 


వీరు గొరిట నివాసి. వీరి కీర్తనలు అముద్రితాలు. 


అధ్యాయం -2 35 


బులుసాని ముత్యాలు : 


వీరు మామిళ్ల పల్లికి చెందినవారు. బులుసాని శేషమ్మ, బుచ్చయ్యలు వీరి 
తలిదండ్రులు. వేంకటేశ్వర మహత్యం హరికథ, నరసింహస్వామి కీర్తనలు” రచించాడు. 
అవి అముద్రితం. 


బి.కె.వేంకటాచార్యులు (1898) : 


వీరు బిజినేపల్లికి చెందిన వారు. 'సత్యనారాయణ వ్రతం, రామపూజావిధానం” 
అనే గ్రంథాలను రచించాడు. ఇవి ముద్రితం. 'శ్రీమదాంధ్రరామాశ్వమేధం' అముద్రితం. 
గోలకొండ కవుల సంచికలో 'శరత్తు' పేరుతో వీరి రచన ఉంది. 


రంగనాథాచార్యులు : 


వీరు మార్చాలకు చెందిన వారు. వీరి రచన 'రాఘవస్తుతి గోలకొండ కవుల 
సంచికలో ఉంది. మిగతా రచనల వివరాలు అలభ్యం. 
వలపట్ల వెంకటరామయ్య : 

“శారద రామాయణాన్ని రచించాడు. ఇది ముద్రితం. 
వైద్యుల రామచంద్రయ్య & గురుమూర్తి : 

వీరిరువురు జంటకవులు. శివలీలా స్రవంతి, సౌందర్యలహరి? వీరి రచనలు. 
“శివ మహిమాసోత్రం' వీరి ముద్రిత రచన. 
శాయనిపల్లె బుచ్చయ్య : 

వీరు 'దేవీ శతకాన్ని రచించాడు. 
బోయనపల్లి వేంకటార్యులు (1869-1929) : 


వీరు బిజినపల్లి వాస్తవ్యులు. వీరి తల్లిదండ్రులు కృష్ణమాచార్యులు, 
నరసమాంబలు. వీరి ఇంటిపేరు భోజనపల్లి (బిజినాపల్లి). భోజనపల్లి చాళుక్య 
సామంతరాజుగారైన 'బిజ్ఞని పేరు మీదుగా బిజినాపల్లిగా మారింది. వీరు సంస్కృతంలో 
రచనలు గావించిరి. వీరి రచన ప్రపన్నామృతం' వ్రాశారని గోలకొండ కవుల సంచికలో 
ఉంది. ఇవియె గాక వీరు “జానకీ పరిణయం, రాజలేఖి రాశారు. రాజలేఖ స్తీ 
స్వాతంత్ర్యాన్ని కాంక్షించిన సాంఘిక ఖండకావ్యం. తరువాత 1929లో వీరు 


36 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


“శ్రీమదాంధ్ర సత్యనారాయణ వ్రతము” రాసిరి. సంస్కృత గ్రంథాలు రామపూజావిధానం 
(1930), శ్రీమద్భాగవత మహాత్యము” రాసిరి. ఈ గ్రంథాన్ని కపిలవాయి లింగమూర్తి 
గారు పరిష్కరించి 1982లో ప్రచురించిరి. 


అఖీలాగమాంత సిద్ధాంత నిష్పన్నంబు 
దృఢభక్తి సంపదుద్దీపకంబు 
క్రూర సంసారోరు రోగాపహరణంబు 
బహుళ సంశయ వినివారణంబు 
హర విధాత్రాది సురాభ్యనుష్టేయంబు 
మధురశశ్వద్ర సమంజులంబు 
జగదతీతానంద సౌధ సోపానంబు 
వసుదేవసుత మనోవశ్యకరము 


భయదకాల ఫణాధర వదన కబళ 

భీతి నిర్దాశ కరణైక హేతువగుచు 

కేవలంబయి శుకపరిగీతమయిన 

భాగవతమను శాస్త్రమే పరమహితము (1-11) 
(శ్రీమద్భాగవత మహాత్యము) 


గంగాపురం నృసింహదీక్షితులు 3 

తాడూరు మండలంలోని మేడిపూరు గ్రామ నివాసి. రామకిష్టమ్మ, జ్వాలా 
నృసింహదీక్షితులు వీరి తల్లిదండ్రులు. 'బుగ్వేద విజ్ఞానం” వీరి రచన. 
అత్తాను రామానుజచార్యులు : 


“రుక్మిణి కురవంజి” గ్రంథం రాశారు. దీనిని డా॥ బి.రామరాజుగారు పరిచయం 
చేశారు. వీర రాఘవయ్య గారు “మధురవాణీ విలాసం” రచించినారు. అప్పకవి 
కుమారుడు సంజీవయ్య 'చంద్రాంగదోపాఖ్యానం వ్రాసినారు. వట్టెంలో నరసింహసూరి 
పుత్రుడు రామస్వామి శాస్త్రిగారు రాఘవ చరిత్రం” రచించినారు. 


అధ్యాయం -2 37 


సంబరాజు కవులు : 


వీరు వట్టెం గ్రామమునకు చెందినవారు. సంబరాజు తిరుమల రామదాసు 
“రాధాకృష్ణ విలాసం”? ప్రముఖమైనది. సంబరాజు శేషాహి గ్రంథం “పరమ 
భాగవతాంబరీషు. అదేవిధంగా సంబరాజునరసింగరాజు కూడా ఈ వంశంలో పండిత 
కవి. సంబరాజు రామచంద్రకవి. నరసింగరాజు కవి పుత్రుడు. వీరి రచన 'సుపాణినీ 
పరిణయం”. ఇది అచ్చ తెలుగు కావ్యం. 


వెండియు జిగిమంచు నిండి చెట్ల వెలింగె 
పలుదెప్పలొగిమింట తెలివెసంగె 
కలువపువ్వులు తేనె జిలుక బెంపు జలంగె 
రంగైన జాబిల్లి రాల్లరంగె 
కవబాసి జక్కవల్‌ కరికరిచే గ్రుంగె 
సొగసైన చుక్కలు సొంపడంగె 
కడుగారవమ్మున కడలి రాయుడు బొంగె 
నెత్తమ్మిరేకులు నెటి ముడింగె 
కప్పుచెలువొప్పు గొప్పచీకటి తొలంగె 
తెలువగ విబుజుంగులకు వాతెజలొసంగె 
నెలచెలిమి పులుగు గుంపు వెన్నెలలు మింగె 
మొగడు జేరనిననబోడి వగల గ్రుంగె (2-45) 
(సుపాణినీ పరిణయము) 
మంగళారతులంది సంపెంగనూనె 
తలకు దోగించి వెంటనే జలకమాడి 
మేలికోకలు వెసబూన్సి మిగుల తొడవు 
లొడల నలరించి నెత్తావు లడరదెసల (2-46) 


వట్టెంలో నివసించిన మరో కవివంశం “పల్లెర్ల వారు. వీరిలో మొదటి కవి 
“పల్లెర్ల రామచంద్రశాస్త్రి. వీరు మొదట కల్వకుర్తిలోని రఘుపతిపేట నివాసులు. 
లక్ష్మి నరసమ్మ, శ్రీనివాస పండితులు వీరి తల్లిదండ్రులు. 

వట్టెంలో నివసించిన కవి వంశంలో *నంబి వారు కూడా ముఖ్యులే. నంబి 
వంశంలో మొదటి కవి 'సింహయ్య' కవి. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, నరసయ్య గారులు. 


38 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


వీరు “'తిరుమంగయాళ్వారు చరిత్ర, అనిరుద్ధ విలాసం” అనే రెండు 
యక్షగానాలు, తెలుగులో '“విలాసవతి పరిణయం, అనంతవ్రత కల్పం, నారదగిరి 
భజన కీర్తనలు, అష్టకాలు” రచించారు. 

వట్టెం కవులలో గొప్ప భక్తుడు “తిరునగరి లక్ష్మదాసు” తిరునగరి పాపకవి 
మరోకవి. వీరు 'మూలకాసుర చరిత్ర, విజయవిలాసం, కృష్ణతులాభారం, హరిశ్చంద్ర 
నాటకం”) యక్షగానాలు రచించారు. 'వేంకటేశ్వర సీతారామాంజనేయ శ్రీ శతకాలు, 
సత్యనారాయణస్వామి, రంగనాయక హరికథలు, హర్యష్టకాలు, భజన కీర్తనలు” వీరి 
తెలుగు కృతులు. అదేవిధంగా తిరునగరి సీతారామదాసులు. చాలా రచనలే 
చేసియుండిరి. వాటిలో “రుక్మిణీ కళ్యాణం, సత్యనారాయణ వ్రతం, సీతాకల్యాణం 
ముఖ్యమైనవి. 

తిరునగరి నరహరి కవి. వీరు కూడా నంబివారే. వీరు సంస్కృతాంధ్ర, ఉర్లు, 
హిందీ భాషలలో ప్రవీణుడు. 'నారదగిరి మహాత్యం” వీరి రచన. 
వెల్లగొండ జ్ఞానదేవుడు క 

వీరు గొప్ప కవి మరియు పండితుడు. వీరి కవిత్వం సలక్షణంగా, నిర్దుష్టంగా 
ఉంటుంది. వీరు చాలా రచనలే చేసినారు. వాటిలో కొన్ని 'అజామిళోపాఖ్యానం, 
భీమపార్ధవం, మాయరావణ, అంబరీషోపాఖ్యానం, కౌశిక ముఖం, సావిత్రి చిత్రాశ్వం, 
బుష్టరాయబారం, సతీతులసీ, రామాంజనేయ నారద గర్వభంగం, ఉపరపల్లె 
బుష్టదాసు జీవితచరిత్ర, జానకిపతి శతకం, పాలెం వెంకటేశ్వర శతకం.” 


అధ్యాయం -2 39 


3. నాగర్‌ కర్నూల్‌ జిల్లా - ఆధునిక కవుల చరిత్ర 
(క్రీ.శ.1900-1947 వరకు వరకు) 


వాజపేయయాజుల రామసుబ్బరాయలు a 


1895 అక్టోబర్‌లో సుబ్బమాంబ, రామనాథవేంకట రమణయాజులకు పశ్చిమ 
గోదావరి జిల్లా తణుకులో జన్మించారు. కొల్లాపూరులో స్థిరపడ్డారు. వీరు చాలా గ్రంథాలే 
రాశారు. కొల్లాపూర్‌ సాహిత్య సంఘమైన 'స్నేహలతా కవితా సంఘం" 51వ పుష్పంగా 
వెలువడిన 'యాగసంరక్షణము లో 50 గ్రంథాల పేర్లు వెలువరించారు. కాగా 
స్నేహలతా సంఘం 1929లో స్థాపించారు. వీరి రచనలు 5 సంపుటాలుగా 
వెలువరించారు. 
1వ సంపుటము : గురుకట్నము, రాము సాహెబ్‌ రాఘవుల శెట్టియారు వారి జీవితము, 
భారతి నీతులు, పోతన భక్తి వైరాగ్యములు, విశ్వనాథ స్మృతి, జానకిపతి శతకం, 
ఆరోగ్య వేంకటేశ్వర, రాజరాజేశ్వరి శతకములు, కవితా కాంతా విహారము, 
కవిత్వము -దారిద్రము, రామాయణ సంగ్రహము. 
2వ సంపుటము : కలము, ఆరోగ్య మాధవము, పతివ్రతా శతకము, సరస్వతీ 
రామాయణ ప్రశంస, శ్రీకృష్ణ భారత ప్రాశస్యము, శ్రీ రాజా సురభీ వేంకట 
లక్ష్మీరాయస్కృతి, స్నేహలతా కవితా సంఘము, హంస తారావళి, లలితాశతకము, 
ధృవ చరిత్రము, శ్రీ సురభీ వేంకట లక్ష్మారాయ బహద్దరు వారి జీవితము, 
సోమనాథశాస్తి నిర్యాయణం, లక్ష్మీ శారదా సుభాషితములు. 
శివ సంపుటము : శ్రీ సరస్వతి శతకం, శివ తారావళి, పళ్లమాంబికా తారావళి, 
మాధవ శతకం, రాఘవ శతకం, ఆత్మోపదేశము, శనిస్తోత్ర నక్షత్రమాల. 
4వ సంపుటము : సరస్వతీ రామాయణము (ఉత్తర కాండ సహితము 1200 
పద్యములు). 


40 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


5వ సంపుటము : సీతా కళ్యాణం, కాశీయాత్ర, చిత్ర ప్రశంస ప్రభృతి కావ్యములు. 

పై కావ్యములలో కొన్నింటి రామసుబ్బారాయ కవి, వీరి సోదరులు 
వేంకటనారాయణ గారితో కలిసి వ్రాశారు. వాటిలో కాశీయాత్ర (1934), 
బ్రహ్మపత్రోపాఖ్యానము (1985), సీతా కళ్యాణం (1986), యాగ సంరక్షణము 
(1937). 


కొందరు స్యందనంబులను కొందరు మత్తగజాళి మూపులం 
గొందరు వాజిరాజిపయి గొందరు లొట్టియ లెక్కి బండ్లపై 

కొందరు పల్లకీలపయి గొందరు కాల్నడగొందరీగతిన్‌ 

సందడిమీరరాని సుము చల్లినారలదు వీథివీథులన్‌ (సీతాకళ్యాణము) 


సుబ్బరాయ కవి భార్య మహాలక్ష్మి గారు కూడా రచయిత్రి. ఈమె రాసిన 
రచన 'భారతి నీతులు 1937 సం.లో ప్రచురించారు. 

1931లో రెడ్‌ లెటర్‌ పేరుతో వ్రాతపత్రికను స్నేహలతా కవితా సంఘము 
ప్రారంభించింది. ఈ లిఖిత పత్రికను 'చేతి పత్రిక” పేర్కొన్నారు. 
వలిపె వెంకట్రావు (1894) : 

వీరు కొల్లాపూర్‌ నివాసి. వృత్తిరీత్యా న్యాయవాది. 'భగవత్రార్థన, లక్ష్మీస్తోత్ర 
నక్షత్రమాలి. గోలకొండ కవుల సంచికలో 5 పద్యాలు ప్రచురితం అయ్యాయి. 
ఓరుగంటి లక్ష్మీనారాయణశాస్త్రి (1896) : 

వీరిది సింగపట్నం. దీనిని ఇప్పుడు సింగోటంగా పిలుచుచున్నారు. 
“లక్ష్మీనరసింహస్థలమహాత్యం' వీరు రాశారు. గొలకొండ కవుల సంచికలో 'మయూరి 
శీర్షికతో 5 శ్లోకాలు రాశారు. వీరి సోదరుడు ఓరుగంటి (మూలమర్ల) రామశాస్తిగారు. 
వీరు కుచేలోపాఖ్యానం, బభ్రువాహన, అంబరీషోపాఖ్యానం, శనిప్రదోష చరిత్ర, 
సీతాకల్యాణం, ద్రౌపదీ స్వయంవరం, శశిరేఖా పరిణయం, హరిశ్చంద్రో పాఖ్యానం. 
వీరి వంశంలోని మరో కవి ఓరుగంటి శివరామశాస్త్రి. చాటుపద్య రత్నావళిలో వీరు 
“గొంగళి పై రాసిన రెండు పద్యాలు ఉన్నవి. 
మియ్యాపురం ఉమామహేశ్వరరావు (1898) : 


వీరు కొల్లాపురంలో జన్మించారు. వీరి కృతి రాఘవం”. ఇది అముద్రితము. 
గోలకొండ కవుల సంచికలో రుక్మిణీ” పేరుతో 5 పద్యాలున్నాయి. 


అధ్యాయం -8 41 


కులగోత్రాదివిచారమున్‌ సలుపకే గోపాలునవ్యక్తు గే 
వలమాయాగుణశీలు శ్యాము గరమున్‌ బట్టంగ విఖ్యాత రా 
ట్ముల సంజాతవు మానినీమణిని నీకున్‌ జెల్లునే! జాతి కౌ 
దలవంపుల్‌ ఘటియింపకున్నె యిది?కాంతారత్నమా! రుక్మిణీ! 
(రుక్మిణీ - గో.క.సంచిక) 
గంధం వేంకటనర్సింహ్మాచార్యులు (1900) : 


వీరు కొల్లావూరులోని తాయమ్మ, కృష్ణమాచార్యులకు జన్మించారు. 
రామసుబ్బరాట్మవికి శిష్యులు. “మాధవశతకం, (ధ్రువ చరిత్రం, రాఘవస్తవం, 
భక్యామృతం” వీరి రచనలు. ఈ రచనలు స్నేహలతా కవితాసంఘం ద్వారా 
ముద్రితమైనాయి. మరికొన్ని అముద్రితాలు. అవి 'నీతిగీతికలు, మణిహారం”. 
తెలకపల్లి రామచంద్రశాస్త్రి (1902) : 

వీరు కొల్లాపూరు తాలూకా రాజాపురంలో శేషమాంబ, సుబ్రహ్మణ్యంలకు 
జన్మించారు. సంస్కృత భాషా పండితులేకాక వ్యాకరణం, అలంకారశాస్త్రం, సాహిత్యం 
మొదలైన వాటిలో వీరు నిష్ణాతులు. 

వీరి ముద్రితాముద్రిత సంస్కృత కృతులు చాలానే ఉన్నాయి. వీరు అష్టావధానం 
కూడా చేశారు. వీరి పాండితీ ప్రతిభకు ప్రతిఫలంగా 'కవికుల తిలక, అలంకార 
నటరాజు బిరుదులతోపాటు “అభినవ కాళిదాస) (బులుసు అప్పన్న గారిచే) మరియు 
సురవరం ప్రతాపరెడ్డి గారిచే 'సాహిత్య కల్ప[ద్రువ' బిరుదులను పొందారు. 

“లలితాస్తవ ర్వురీ (1931), శ్రీ హయగ్రీవ శతకం (1933), కవితాకాంత 
స్వయంవరం, శారదాస్తుతి శతకం, ఉమామహేశ్వర సుప్రభాతం (1978), భారతీ 
తారామాల, గురుపీఠ తత్వ దర్శనం, మామిళ్లపల్లి నృసింహ సుప్రభాతం (1983) 
వీరి ముద్రిత రచనలు. 

'కావ్యలక్ష్మీ, కలిశతకం, రవీంద్ర తపఃఫలం, ధూమ శకట ప్రమాదం, 
చ్యవనోపాఖ్యానం, సుకన్యాస్తవం, మృత్యుశకటం'” వీరి అముద్రిత రచనలు. 

తెల్కపల్లి రామచంద్ర శాస్త్రిగారికి, వెల్లాల సదాశివశాస్తిగారి సాహిత్యంలో 
వాదవివాదాలు చెలరేగినాయి. శాస్త్రిగారు “భారతీ తారామాలి కృతి వెలయిస్తే, 
సదాశివశాస్రి “భారతీ తారామాల ఖందడనము” రాశాడు. సదాశివశాస్తిగారు “రామచంద్ర 
పంచకం” పేరున రామచంద్రశాస్తిని విమర్శిస్తే రామచంద్రశాస్త్రిగారు 'సదాశివాష్టకం' 
పేర ప్రతి విమర్శ చేశారు. 


42 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


'తెల్మపల్లి రామచంద్రశాస్త్రి గారి జీవితం, సాహిత్యం? పైన సంబరాజు 
రవిప్రకాశరావు “అభినవ కాళిదాస తెల్కపల్లి రామచంద్రశాస్త్రి అనే పుస్తకాన్ని 2015 
సంవత్సరంలో వెలువరించారు. శాస్త్రిగారి అన్ని కృతుల పరిశీలన కూడా ఈ పుస్తకంలో 
ఉండడం విశేషం. 


చంద్రన్మామేశ్వర విభుమనః కైరవే సంతతంతే 

ముక్తాహారన్‌ కుచకలశయో రంతరే మందహాసః 

కుందన్‌ పాదానత సురవధూ కేశపాశేషుమాతః 

కర్పూరన్‌ మేదిశతు లలితే! చక్షుషోఃపూర్ణసౌఖ్యమ్‌ 

(శ్రీలలితాస్తవర్సురీ) 

నేతి రామకృష్ణశాస్త్రి (1904) : 

వీరు పెట్లవెల్లిలో జన్మించారు. గోలకొండ కవుల సంచికలో వీరి పద్యాలు 
ఉన్నాయి. 
వెల్లాల శివరామశర్మ (1904) : 

వీరు వెల్లాల సదాశివశాస్రిగారి కుమారుడు. గోలకొండ కవుల సంచికలో ర 
శ్లోకాలున్నాయి. 
పత్రి సత్యనారాయణశాస్త్రి : 

వీరు జటప్రోలు సంస్థాన ఆస్థానకవిగా ఉన్నారు. వీరి 5 పద్యాలు గోలకొండ 
కవుల సంచికలో ఉన్నాయి. 
మియ్యాపురం రామకృష్ణారావు (1910) : 

వీరు కొల్లాపూర్‌లో జన్మించారు. వీరి బిరుడు చిత్ర విశారద”. కవియేకాక 
మంచి చిత్రకారుడు. కొల్లాపూరు స్నేహలతా కవితా సంఘం సభ్యులు. గోలకొండ 
కవుల సంచికలో వీరు 'నిర్వేదంి కవితకు స్వయంగా చిత్ర రచన చేశారు. రాఘవ 
శతకం, పద్మాలయ శతకం, సత్యనారాయణస్తవం, శ్రీమదాంధ్ర రామాయణత్రయ 
దర్శిని, రత్న స్మృతి” వీరి రచనలు. ఇవి కొల్లాపూర్‌ స్నేహలతా కవితాసంఘం ద్వారా 
ముద్రితం. 


అధ్యాయం -8 43 


భండనమందు నన్ను బలు భంగుల గాసిల జేసినట్టి ధూ 

ర్తుండగు కర్లు శీర్షమును దున్మెద వీవని పుట్టెడాశతో 

నుండగ గయ్యమందతని కోడిబిరాన గృహంబు జేరునీ 

దండి మగంటిమేల? రణధర్మవివేచనమేల? కాల్చనే? 

(నిర్వేదము -గో.క.సంచిక) 

పత్రి విశ్వేశ్వరశాస్త్రి (1910-1986) : 

వీరు కొల్లాపురంలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. స్నేహలతా కవితా సంఘం 
సభ్యులు కూడా. “రామాయణ సంగ్రహము, రత్నోత్సవప్రశంస, కృష్ణదేవరాయ 
ప్రశంసము, మేఘ సందేశము” వీరి రచనలు. రామాయణ సంగ్రహము’ ముద్రితం. 


పలికియు బొంకనట్టియలవాటిసుమంతయు లేక కన్నపు 
తుల విడలేక యాదశరథుండల రాముని కానకంపగా 
వలదని యెంత వేడినను బట్టిన పట్టును కైకవీడగా 
దలపదొకింతయైనను బదంపడి నాథుడు శోకమొందగన్‌ 
(అయోధ్యకాండ -81) 
కో.క. అణ్జన్‌ సంపత్ముమారాచార్యులు : 
వీరు కొల్లాపురం నివాసి. వీరు కూడా స్నేహలతా కవితా సంఘం సభ్యులు. 
వీరు మియ్యాపురం రామకృష్ణారావుగారితో కలిసి కృష్ణకుమార మిత్రులు పేరుతో 
జంట కవితలు రాశారు. వీరి కృతి రాఘవశతకం. “పద్మాలయ శతకం, సత్యనారాయణ 
స్తవరాజం, ఆంధ్ర రామాయణత్రయ సమదర్శిని అముద్రితాలు. 
శ్రీధర పరశురామశాస్త్రి ఫి 
వీరు కొల్లాపురం సంస్థాన కవి. మంచాలకట్ట గ్రామం. రాణీరత్నమాంబ 
ఆస్థానంలో ఉన్నాడు. వీరి రచన “రత్నలక్ష్మీస్తవము' అముద్రితం. ఇది 54 పద్యాల 
లఘుకావ్యం. 
ఫాల్గుణ సిత పక్షంబున 
వల్లద్దశమీ తిథిందు వాసరమున మే 
ల్లల్ల ముహూర్తమెట్టితి 
మల్లకు మోయమ్మ శాంతురాలవుగమ్మా! 


44 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


చిరివెల్లి విశ్వనాథశాస్త్రి (1910) : 


వీరు చారగొండ మండలం, జూపల్లి గ్రామానికి చెందిన కవి, పండితుడు. 
గో.క.సం-మారుతీ పేరుతో పద్యాలున్నవి. 'మదన గోపాల శతకం, శ్రీశైల రాజ 
మౌళీశ్వర తారావళి, శశికళా సుదర్శనీయం 6 అంకాల నాటకం, తాంబూల బుట్టపై 
చాటుపద్యాలు” వీరి రచనలు. 

అంగదుడాదిగా గల వనాటులతోడను రాము దేవిగా 

నంగను దక్షిణాబ్ధికి ఘనంబున నేగి ముదంబుతోడను 

ప్పొంగుచు దాటి లంకకును బోయి నిశాచరనాథు శౌర్యమున్‌ 

భంగమునొందు వాక్యములు పల్మితి వచ్చటనీవు మారుతీ! 


జానకి తోడ ముచ్చటలుసల్పి వనంబును భంగపెట్టగా 

బూని కుతూహలుండవయి భూరిగ నాదము జేసి శాఖలున్‌ 

మ్రానుగముల్‌ బడంగలచి రాక్షసులెల్లరుబీతినొందవే 

భానుజుజేరగా జని సువార్తను దెల్పితినీవు మారుతీ! (గో.క.సంచిక) 


చక్రహరి నరసరాజు : 

వీరు కొల్లాపూర్‌ మండలం పెంట్లవెల్లి గ్రామ నివాసి. వీరి రచనలు లభ్యం 
కావడం లేదు. 
మాచుపల్లి సాయిదాసు : 

వీరు మండలం మాచుపల్లికి చెందినవారు. వీరు 'రామభజన కీర్తనలు 
రచించారు. 
కటికనేని గోపాలరావు (1917) : 


వీరు కొల్లాపూరు మండలం, జావాయిల్లిలో లక్ష్మిదేవి, వెంకట్‌రావు దంపతులకు 
జన్మించారు... ఉస్మానియాలో విద్యనభ్యసిస్తు నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 
వీరి రచనలు “సోవియట్‌లో విద్య- ఒక పరిశీలన, వ్యవసాయ రంగంలో 
సంస్మరణలు-నూతన పద్ధతులపై ఆనాటి ప్రధాని పి.వి.నరసింహరావుగారికి 
బహిరంగలేఖ ప్రపంచశాంతి ఎందుకు అవసరం?” 


అధ్యాయం -8 45 


కొండగాలి రంగదాసు (5. 11.1919) : 


వీరు కొల్లాపూరులో సీతమ్మ, శ్రీరాములు దంపతులకు జన్మించారు. 
రెండుసార్లు కొల్లాపురు శాసనసభ్యునిగా పనిచేశారు. గౌతులచ్చన్న, తెన్నేటి విశ్వనాథం 
గార్లు వీరికి అత్యంత సన్నిహితులు. వీరి రచనలు “వినాయక దామోదర సావర్శర్స్‌, 
సుభాష్‌చంద్రబోస్‌, రైతు మొ॥నవి. ఈ [గ్రంథాలు “అణా గ్రంథమాల తరఫున మట్టికోట 
ఆళ్వారుస్వామి ముద్రించారు. దేశభక్తి రచనలు కావటంవల్ల ఆనాటి నిజాం సర్కార్‌ 
వీటిని నిషేధించింది. 1994లో వీరు మరణించారు. 


పి.వెంకటరామారావు (12. 12.1923) : 


వీరు కొల్లాపూర్‌ నివాసి. కథలు, స్మెచ్‌లు, నవలలు రాశారు. 'నాగలి పరిసరాలు” 
కథా సంకలనం 1956 సం.లో రచించారు. 


మొగులొత్తు రామకృష్ణ (1985) : 

వీరు కొల్లాపురంలో లక్ష్మమ్మ, సీతారామయ్య దంపతులకు జన్మించారు. 
కొల్లాపూర్‌లో గీతా అధ్యయన బృందం” అధ్యక్షులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను 
నిర్వహించారు. వీరి రచన “వేదాంతం - జీవితకళి. 
రంగినేని సుబ్రహ్మణ్యం (1950-1979) : 

వీరు కొల్లపూరులో లక్ష్మీదేవమ్మ, రాజన్న దంపతులకు జన్మించారు. వీరిపై 
డా॥ సి. నారాయణరెడ్డిగారి ప్రభావం మెండుగా ఉంది. వీరి రచనలు 'సితపుష్పమాల, 
జీవనహేల, మనసుగీసిన చిత్రాలు, తూర్పు కన్నెరజేస్తే మొదలైనవి. 
ఎం.డి.మహమూద్‌ (81.05. 1950) : 

వీరు కొల్లాపురంలో ఖానుబీ, షేక్‌ బాలేసాబ్‌ దంపతులకు జన్మించారు. 
1962లో 'మసిపూసిన మల్లెలు, 1963లో ‘భానుడు అలిగినవేళి అనే కవితలు 
“చతురి పత్రికలో ప్రచురితమైనాయి. 
ఎస్‌.వెంకట రంగారెడ్డి (1951) : 

వీరు కొల్లాపురంలో కమలమ్మ, కృష్ణారెడ్డి దంపతులకు జన్మించారు. 'యువజ్వాల 
(1971, యుగరాశి (1978), జ్యోతిర్ణయ వీరి రచనలు. వీటిని 1983 సం.లో 
ప్రచురించారు. 


46 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ఖండవల్లి నరసింహశాస్త్రి (1902-1987) : 


వీరు నాగర్‌ కర్నూల్‌ తాలూకా, పట్టెంలో అనంతమ్మ, లక్ష్మయ్య దంపతులకు 
జన్మించారు. వట్టెం శాస్త్రిగా వినతికెక్కిన వీరు దక్షిణ భారతదేశంలోనే గొప్ప వ్యాకరణ 
విద్వాంసులుగా ఖ్యాతి గడించారు. వీరు పల్లా లక్ష్మీనరసింహశాస్తి, బుక్కపట్నం 
రాఘవాచార్యుల వద్ద శిష్యుడిగా చేరి శిక్షణ పొందినారు. వీరు సాహిత్య న్యాయమీమాంస 
జ్యోతిష శాస్తాలలోకూడా నిష్టాతులై, హైద్రాబాదు వేదాంత వర్ధనీ సంస్కృత కళాశాలలో 
అధ్యాపకులుగా ఉండినారు. ఆకాశవాణిలో వీరి ప్రసంగాలు 'అమరణవాణి పేరున 
ప్రసారమయినాయి. వీరి రచనలు 'పాణినీయ వ్యాఖ్య, శంకర విజయం”. 


దూరీకృతైషణీస్సీయ యశోవ్యాప్తనిఖిల ధరణీకః 
ముఖనృత్యద్వాణీకోజయతి శ్రీగురవరేణ్యమాణీకః 
శ్రీమన్మాణీకగురో యుష్మాకపదాంబుజాతరజ ఆప్తేః 
అరజస్క తాజనస్య ప్రభవతిఖలు చిత్రమేతదిహజగతి 


మొల్లర రంగారావు (80.8. 1915-24. 10.1993) : 

వీరు అచ్చంపేట తాలుకా, పెద్దాపురంలో రామచంద్రమ్మ, వాసుదేవరావు 
దంపతులకు జన్మించారు. వీరు విద్యావేత్తగా, కవిగా గుర్తింపుపొందినారు. వీరి రచనలు 
“న్రీ రాజరాజేశ్వర శతకం, నృసింహ శతకం, ఉమామహేశ్వర శతకం (1987), 
అష్టాదశ శ్లోకాలు, భగవద్గీత” మ్యైగ[నప్‌; 


నినుగన దాపముల్‌ దొలగు,నీ శుభనామజపమ్ముచిత్త శో 
ధనకగు, ద్వత్మథాశవణధారణవాచన చింతనల్‌ క్రమం 
బునగడు శాంతి గూర్చు, జెడుపోకలడంచు, దెమల్బు దోషముల్‌ 
వనజభవాదిసేవ్య! వృషవాహన! మొక్కుదుమామ హేశ్వరా! 


గంగాపురం హనుమచ్చర్మ (1925-1996) : 

వీరు కల్వకుర్తి తాలుకా, వేపూరు గ్రామంలో రామకృష్ణశర్మ, సీతమ్మ 
దంపతులకు జన్మించారు. సంస్కృతాంధ్ర విద్వాంసులైన గంగాపురం హనుచ్చర్మగారు 
“డుందుఖీ కావ్యకర్తగా ప్రసిద్దులు. వీరు బలుమూరు నృసింహావధానులు, మార్చాల 
సుబ్రహ్మణ్యశర్మ, ఇరువెంటి వెంకట నరసింహశాస్రిలవద్ద శిష్యరికంచేసి తెలుగు, 
సంస్కృతం భాషలపై పట్టు సంపాదించారు. 


అధ్యాయం -8 47 


వీరు 1) దుందుఖీ కావ్యాన్ని 1961 సం.లో రచించారు. ఇది నదీ కావ్యం; 
2) బుగ్వేద విజ్ఞానము, పద్య గేయ ఖండికలు, చెన్నకేశవ సుప్రభాతం మొదలగునవి 
వీరి ఇతర రచనలు. 


ప్రవహింతువా దుందుఖీ! 
మా సీమ పాలయేజుగా దుందుఖీ 


అంటూ నాగర్‌ కర్నూల్‌ జిల్లాను పునీతం చేసిన దుందుఖీ నది తీర ప్రాంతాల్లో 
విలసిల్లిన సాహిత్య సంస్కృతిక చారిత్ర వైభవాన్ని గానం చేసిన కావ్యం దుందుభి. 


దుందుభి! మాపాలిటి నదీమతల్లి! (శ్రితకల్పవల్లీ 
తెలుగునేలను జేరి పులకించు తల్లీ! అమృతవల్లీ 
ముక్కారు పంటలను మొనయు జీవనము! నీదు ధనము 
తేనె మాగాణాల దెరలి ప్రవహించు! నీదు అంచు 


తలుగు గ్రామములోని దివ్యసత్వమ్ము! నీదుసొమ్ము 

ముచ్చాలు ఎద్సాలు మొగిదున్నుహలము! నీదు బలము 

కలుపు మునుముల బాడు కలకంఠిపాట! నీదుమాట 

నిలువెత్తుగాదెలను నింపు ధాన్యాలు! నీదు చూలు (దుందుభి) 


ముకురాల రామారెడ్డి (1.1. 1929-24 2.2003) : 


కల్వకుర్తి తాలుకా, ముకురాల గ్రామంలో మంద రామలక్ష్మమ్మ, బాలకృష్ణారెడ్డి 
దంపతులకు వీరు జన్మించారు. 1946-48 ప్రాంతంలో నిజాం వ్యతిరేక పోరాటంలో, 
(గంథాలయోద్యమంలో పనిచేసి దేశభక్తిని, భాషాభిమానాన్నిచాటుకున్నారు. వీరు 
గంగాపురం హనుమచ్చర్మ గారికి శిష్యుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 
“కవిత్వాదర్శాలు-పరిణామాలు” అనే అంశంపై పరిశోధనచేసి 1973లో డాక్టరేటు 
పట్టా పొందారు. హైద్రాబాద్‌ తెలుగు అకాడమీలో చేరి డిప్యూటి డైరెక్టర్‌గా పదవీ 
విరమణ చేశారు. 

'దేవరకొండదుర్గం (1962), మేఘదూత (1969), నవ్వేకత్తులు (1971, 
86), హృదయశైలి (1979), సాహిత్య సులోచనాలు (1992), సూతపురాణం (1996) 
మొదలైనవి వీరి రచనలు. 'పుట్టగోచిలింగ పూలరంగి శతకాన్ని కూడ రాశారు. 


48 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


“దేవరకొండ దుర్గం” వీరి మొదటి కవితా రచన. 'నవ్వేకత్తులు కవితా సంపుటి 
వ్యంగ్యానికి నిదర్శనం. 'నవ్వేకత్తులు’ కావ్యంలో దేశభక్తి గోచరిస్తుంది. “హృదయశైలి” 
కావ్యం ముకురాల భావనాశక్తికి, పాండిత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. 

కాళిదాసు కావ్యానికి గేయరూపమే 'మేఘదూతి. వీరు కథకులు కూడా. 
వీరు 1956లో దేశోద్ధారక (గ్రంథమాల ప్రచురించిన 'పరిసరాలు కథాసంకలనంలో 
ముకురాల కథ 'సర్మారుకిస్తు? చోటు చేసుకొంది. విడిజోడు కథకు కృష్ణాపత్రిక 
బహుమతి లభించింది. ఉర్దు, ఇంగ్లీషు, సంస్కృత భాషల్లో గాఢమైన పరిజ్ఞానం 
ముకురాలకు కలదు. తెలుగు అకాడమి ప్రచురించిన సాహిత్య పదకోశం 
సంపాదకులుగా ఉన్నారు. 


వీరలక్ష్మికి కంఠ 

హారమే! యెంత గ 

ట్టునకోట! యెన్నడే 

మొనగాడు గట్టెరా 

మూడుగుట్టలమూట (దేవరకొండ దుర్గము) 


&&& 


మనుషులుండేదాక మమతులుండేదాక 

గగనభాగాన మేఘాలు మెదిలే దాక 

విరహవీణలు మీటి వినగవచ్చునిది 

కాళిదాసుని విధురకథన కావ్యమిది. (మేఘదూత) 
పాకాల యశోదారెడ్డి (8.8. 1929-7.9.2007) : 

నాగర్‌ కర్నూల్‌ తాలుకా, బిజినేపల్లిలో వొన్నకల్లు సరస్వతమ్మ, కాశిరెడ్డి 

దంపతులకు వీరు జన్మించారు. తెలంగాణలో ప్రముఖ రచయిత్రి, విశిష్ట కథా రచయిత్రి 
వీరు. యశోదారెడ్డిగారు రాజాబహద్దుర్‌ వెంకటరామారెడ్డి ప్రోత్సాహంతో హైద్రాబాద్‌లోని 
మాడపాటి హనుమంతరావు పాఠశాలలో ఉన్నత విద్యను కొనసాగించారు. ఉస్మానియ 
విశ్వవిద్యాలయంనుండి 1955 తెలుగులో ఎం.ఎ., సాధించారు. 1962లో సంస్కృత 
ఎం.ఏ. డిగ్రి సంపాదించారు. 1955లో లెక్చరర్‌ వృత్తిని చేపట్టారు. 1969లో “తెలుగు 
హరివంశములి”పై పరిశోధనచేసి డాక్టరేటు పట్టా సంపాదించారు. 1987 వరకు 
తెలుగు శాఖలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆ తదుపరి 


అధ్యాయం -8 49 


“ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం” అధ్యక్షులుగా 1990-93 వరకు పనిచేశారు. 
సాహిత్య అకాడమి, లలిత కళా అకాడమీ మున్నగు సంస్థలలో సభ్యులుగా కూడా 
ఉన్నారు. 

'మా ఊరి ముచ్చట్లు (1978), ధర్మశాల (1993), ఎచ్చమ్మ కథలు (2000), 
కథా చరిత్ర, ఉగాదికి ఉయ్యాల, భావిక, చిరుగజ్జెలు, అమర జీవులు, తెలుగులో 
హరివంశములు, ఆంధ్ర సాహిత్య వికాసం, ఎర్రాప్రగడ, పారిజాతాపహరణ 
పర్యాలోచనము, భాగవతసుధ, భారతంలో స్తీ, భారతీయ చిత్రకళ, నారదీయం, 
కావ్యానుశీలనము, ద్విపద వాజ్మయము, ప్రబంధ వాజ్మయము” మొ॥వి వీరి రచనలు. 
తెలంగాణ మాండలికంలో వీరు రాసిన రచనలు అందరిని బాగా ఆకట్టుకున్నాయి. 
వీరికి సృజనాత్మక రంగంలోను, విమర్శరంగంలోను మంచి పట్టుగలదు. కథా 
ప్రక్రియపై వీరు 1989లో 'కథాచరి(త్రి అనే విమర్శనా గ్రంథం వెలువరించారు. 
వీరు నాటికలు కూడా రాశారు. రచ్చబండ, నాగి, నందిని, పరివ్రాజక దీక్ష మొ” 
నవి. బాల సాహిత్య రచన 'చిరుగజ్జెలు? పాఠకుల ఆదరణ పొందింది. పాలమూరు 
బాస, యాస ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. 

స్వచ్చమైన అచ్చ తెలంగాణ భాషను అమితంగా ప్రేమించి, దానిలోనే మాట్లాడి, 
అదే మాండలిక యాసలో రచనలు చేయడం యశోదమ్మకే చెల్లింది. చిత్రకళారంగంలో 
అంతర్జాతీయ ఖ్యాతి గడించిన పాకాల తిరుమలరెడ్డి ఆమెభర్త. ఆమె ప్రతిభకు 
గుర్తింపుగా ఆగ్రా విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. సుదీర్హ 
సాహిత్య వ్యవసాయం చేసిన పాకాల యశోదారెడ్డిగారు తన 78వ ఏట 2007 
అక్టోబర్‌ 7న తనువు చాలించారు. 


బిజినేపల్లి లక్ష్మీకాంతగుప్త (2. 10. 1929) : 


వీరు బిజినేపల్లిలో ఆదం లక్ష్మమ్మ, శంభయ్య దంపతులకు జన్మించారు. 
ఊరుపేరునే ఇంటిపేరుగా చేసుకున్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని కొన్ని 
రోజులు జైలుశిక్ష అనుభవించారు. వీరు 1958 నుండి 2005 వరకు సాహిత్యం 
రాస్తు 12 పద్య, గేయ కావ్య రచనలను వెలువరించారు. వీరికి సాహిత్య కృషి 
సాఫల్యానికి 'కవిరత్న' బిరుదు పొందారు. 

“గేయమాల (1958), పగడాలమాల (1964), గాంధీపథము (1969), 
నవ్యజగత్తు (1978), యశోవల్లరి (1990), డబ్బూ నీ విలువెంత (1995), చంద్రునికి 
నూలుపోగు (1998), కాలమా నీ బలమెంత (2000), చంపకోత్సల సౌరభం 


50 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


(2001), ఆత్మసాక్షి నివేదన (2004), అక్షర సాక్ష్యాలు (2005), కిరణాలు-కెరటాలు 
(2005)” మొదలుగునవి వీరి రచనలు. 

వస్తు వైవిధ్యం, ఛందోవైవిధ్యంతో కూడిన ఆయన కావ్యాల్లో దేశభక్తి, సంఘ 
సంస్మరణ, సమాజ చిత్రణ హృద్యంగా వర్ణితమైనాయి. 
ఇమ్మడిజెట్టి చంద్రయ్య (81.8. 1934-11.8.2001) : 


వీరు తెల్కపల్లి మండలం, తాళ్లపల్లి గ్రామంలో అనంతమ్మ, వెంకటయ్య 
దంపతులకు జన్మించారు. వీరి గురువు గంగాపురం హనుచ్చర్మగారు మరియు సాహిత్య 
గురువు బ్రహ్మశ్రీ పోకూరి కాశీపతి అవధానిగారు. 

“హనుమద్రామ సంగ్రామం (హరికథ), వీరబ్రహ్మేంద్ర విలాసం (హరికథ), 
రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వేంకటేశ్వర శతకం (1989), 
శ్రీ శిరీషన గండికా మహాత్యం (1994), కర్పరాద్రి మహాత్యము (2000 వీరి 
రచనలు. “మద్యపాన నిషేధం, సిరియాళ మహారాజు హరికథ, మహర్షి దయానంద 
(మంజరీ ప్రబంధం)” మొదలగునవి వీరి అముద్రిత రచనలు. 

చంద్రయ్యగారు ప్రాచీన సంస్కృతాంధ్ర గ్రంథాలను బాగా అధ్యయనం చేశారు. 
వీరికి మంత్ర జ్యోతిషాది శాస్త్రాలలో గూడ ప్రవేశం ఉంది. వీరి రచనలలో మన 
సంస్కృతి సంప్రదాయాలపట్ల మక్కువ స్పష్టమౌతుంది. చంద్రయ్యగారికి బాగా పేరు 
(ప్రఖ్యాతులు సంపాదించిన గ్రంథం కర్పారాద్రి మహాత్యము. ఇది ఒక అద్భుతమైన 
జానపద చారిత్రక గాథ. ఇది నాగర్‌ కర్నూల్‌ తాలుకాలోని “కుమ్మెరి గ్రామ స్థల 
మహాత్య కావ్యం. ప్రబంధకాలపు నాటి వర్ణనల కంటే గొప్ప వర్ణనలు ఈ కావ్యంలో 
చోటు చేసుకున్నాయి. వీరి ధారాళమైన శైలి, సౌభాగ్యంలో, భావపటిమతో అలంకార 
గరిమతో ఒప్పుతున్న ఈ కావ్యం సహృదయ పాఠకులను అలరిస్తుంది. 


ఉరుతర పుణ్యదంబు నిథఖిలోపనిషత్రతిపాదితంబు సం 
సరణ మలాపహంబు భవసాగర భీతి నివారకంబు నా 
పరమ సుఖప్రదంబగుచు భాసిలు నీ తిరుమంత్రరాజమున్‌ 
నిరతము నేజపింతు కరుణింపుము పాలెము వేంకటేశ్వరా! 


“చెలువార మిహిర మండలమున కవ్వల 
నివసించే విభునితో నెలత యోర్తు 
ఊయలలో వేసి యూపె ముమ్మూర్తుల 


అధ్యాయం -8 51 


పసికందులను జేసి పడతి యోర్తు 
మృతుడైన హృదయేశు బ్రతికించుకొనె పూని 
జమునితో వాదించి సతి యొకర్తు 


వెలుదండ రామేశ్వరరావు (27. 7. 1985-2005) : 


వీరు వీజినావల్లి మండలం, మంగనూర్‌ గ్రామంలో కనకరత్నమ్మ, 
నారాయణరావు దంపతులకు జన్మించారు. వీరు సంస్కృతం, హిందీ, ఉర్లు, 
ఆంగ్రభాషలలో నిష్ణాతులు. పాలెం కళాశాల అధ్యాపకునిగా నలభై సంవత్సరాలు 
పనిచేశారు. 

“శ్రీరామభూవర శతకం (1957), శ్రీనివాస నివేదనము (1990), 
శ్రీ కుసుమహార శరణాగతి (2004), శ్రీ సత్యసాయిరామ అక్షరార్చన (2004), 
నాదైవం- నాదేశం (పాటలు, 2004), ఆంధ్రనారద భక్తి సూత్రములు” వీరి ముద్రిత 
రచనలు. 

“రామేశ్వరీయము, శ్రీకృష్ణతారావళి, ప్రశ్నోత్తర, విద్య, విద్యుత్‌ సందేశం, 
ఆత్మనివేదనము, మనోవళీకరణమునకు కొన్ని మార్గములు” వీరి అముద్రిత రచనలు. 

వీరి తొలి శతకము 'శ్రీరామభూవర శతకము'ను జటప్రోలు సంస్థాన రాట్మని 
స్నేహలతా కవితా సంఘం 174వ పుష్పముగా ప్రచురించారు. దీనిలో సరళశైలిలో, 
భక్తితత్సరత ఉట్టి పడుతుంది. దైవభక్తి, దేశభక్తి వీరికి మెండు. 


కపిలవాయి లింగమూర్తి (31.8. 1928-6. 11.2018) : 


వీరు బల్మూరు మండలం, అచ్చంపేట తాలుకా, జినుకుంట (గ్రామంలో 
మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులకు జన్మించారు. నాగర్‌ కర్నూల్‌ జాతీయోన్నత 
పాఠశాలలో ఉపాధ్యాయులుగా, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకులుగా 
పనిచేసి 1983లో పదవీ విరమణ పొందారు. మేనమామ చేపూరు పెద్ద లక్ష్మయ్య 
వీరి కవితా గురువు. తెలుగు సాహిత్యంలో వీరు రచన చేయని ప్రక్రియ లేదంటే 
అతిశయోక్తి కాదు. 

కపిలవాయి గారికి చరిత్ర, పరిశోధనల పట్ల మక్కువ ఎక్కువ. వీరు రాసిన 
తొలిపద్యం ముచ్చటగొల్పుతుంది. 


52 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


“కమలజురాణి చారుతర కంజదళాక్షి ప్రవీరగాత్రి వి 
భ్రుమరుచి నీలవేణి నవపల్లవపాణి నితాంత ప్రాజ్ఞహృ 
త్మమల నివాసి వాసవి సుధాశనవందిత వాక్యరూపిణీ 

రమణి నినున్‌దలంతు కృప రంజిల నన్‌ గనుమమ్మ భారతీ!” 


కపిలవాయిగారి రచనలు : 


పండరినాథ విర్థ్ణలశతకం (1972), తెల్లరాళ్ళపల్లి తిరుమలేశ శతకం (1974), 
ఆర్యాశతకం (1978, 2001); తిరుమలేశ శతకం (1981, 1999), దుర్గాభర్గశతకం 
(1984, 2006), జినుకుంట రామబంటు శతకం (1991), గద్వాల 
హనుమద్వచనాలు - వచనశతకం (1992), సాయిశతకద్వయం (2001), 
సహమానశతకం (2015), ప్రబోధపటహం (2011), చక్రతీర్థ మావాత్యం (1988), 
కంకణ(గహణం (1992), కపిలవాయి గేయఖండికలు (2010), కపిలవాయి 
లింగమూర్తి కథానికలు (2015), సోమేశ్వరక్షేత్ర మాహాత్యం (1999), భైరవకోన 
మాహాత్యం (1991, 2012), స్మృతిపథం (2002), చంద్రగుండమఠం చరిత్ర 
(2002), శ్రీమదానందాద్రి పురాణం (2006), ఉమామహేశ్వరం - స్థలచరిత్ర 
స్థానిక వృత్తాంతాలు (2010), శ్రీ ఇంద్రేశ్వరచరిత్ర (2007), ఉమామహేశ్వరం 
-స్థలపురాణాలు -శాసనాలు (2010), శ్రీ మత్రతాపగిరి ఖండం (19883, 2004), 
ఉప్పునూతల కథ (1983), మూడుతరాల ముచ్చట (2013), నాగమణి (2013), 
సుందరీ సందేశం (2014), గురు గోవిందమాంబ చరిత్ర (2015), గోదాదేవి కథ 
(2008), బావుచ్చి (2013), కుటుంబగీత (1994), క్షేపాల గంగోత్రి (1988), 
సాయిత్రయి (2017), శ్రీ లక్ష్మీపుర నరసింహ భజన కీర్తనలు (2007), 
ఉమామహేశ్వరం - హరికథ (2004), మహాక్షేత్రం మామిళ్ళపల్లి (చరిత్ర) (1982), 
పాలమూరు జిల్లా దేవాలయాలు (1990), నాగరకందనూలు కథ. 
ఉదాహరణం : సుబ్రహ్మణ్యోదాహరణం (1998), వివాహస్వర్ణోత్సవ సద్దలి (2010), 
శ్రీనివాస వైజయంతీ కళ్యాణోదాహరణం (2001), ఉదాహరణ పురుషుడు (భారతిలో, 
1985), సుబ్రహ్మణ్యోదాహరణం (1998). 
సంపాదనం - పరిష్కరణం : చూతపురీ విలాసం (యక్షగానం, 1980), పరమహంస 
శతకం (1981), శ్రీమద్భాగవత మాహాత్యం (1982), రామోదాహరణం (1983), 
సాలగ్రామశాస్త్రం (1984, 2004), యోగసక్తా పరిణయం పీచుప్రతి - పరిష్మరణం 
వ్యాఖ్యానం (1986), భువనమోహినీ విలాసం (1986), సావిత్రి చరిత్ర (1988), 


అధ్యాయం -8 53 


భాగవత కథాతత్వం (1989), విశ్వజ్ఞ రామాచార్యులుగారి అభినందన సంచిక 
(షాద్‌నగర్‌, 1990), శ్రీరామవచనాలు (1991), ఎమ్‌.నారాయణగారి షష్టిపూర్తి 
సంచిక (1992), తడకనపల్లె రామయోగి కృతులు (1993), కావ్యగణపతి -అష్టోత్తరం 
(1998), ధీరజనమనోవిరాజితం (2000), యయాతిచరిత్ర వ్యాఖ్యానం (2001), 
శారద రామాయణం (2001), స్కృతివాణి (2001), మనోబుద్ధిర్వివాదం (2002), 
సత్యనారాయణవ్రతకథ (2004), పద్యకథా పరిమళము (2004), అచలతత్తాలు 
(2005), కళానీరాజనం (2005), కృష్ణనమస్మార శతకం (2005), బసవ 
పురాణసారం (2007), శ్రీ రుద్రాధ్యాయం (2007), గురుత్రయస్తోత్రం (2008), 
ఆత్మైకబోధ (2008), ఆరు ఆముద్రిత శతకాలు (2008), అవధూత పూజావిధానం 
(2008), కల్యాణతారావళీ (2008), నిదర్శనాలు (2009), మనోబోధశతకం 
(2010), అచలానందం (2010), గీతాచతుష్పథం, హనుమత్సహగ(స్రం (వాఖ్య, 
2013), స్వర్ణశకలాలు (2010), కరస్థల నాగలింగేశ్వర చరిత్ర (ద్విపద, 2011), 
సంక్షిప్త ఆబ్టీక విధానం (2011), విశ్వబ్రాహ్మణులు సంస్కృతీ అనుకరణం (కన్నడం 
నుండి, 2012), మాంగల్యశాస్త్రం (2012), మార్మందేయ చరిత్ర (2013), 
పద్మకల్పప్రకాశిక (2018), శ్రీమదాంధ్రపూర్ణాచార్య ప్రభావము (2014), పద్యకథా 
పరిమళం (2014), ఇంద్రేశ్వర భజనమాల (2015), ఉమామహేశ్వర వ్రతము 
(2015), రాజరథం, పామరసంస్కృతం (2016). ఇవేగాక సాహిత్య వ్యాసంపుటి 9 
వ్యాసాలు); పాలమూరు కవిపండిత కుటుంబాలు (వ్యాసాలు); నా దృక్నోణంలో పురాణ 
పురుషులు (దేవతల మహిమలు), కపిలవాయి వచన ఖండికలు (గేయాలు) పద్య పేటిక 
(సంకలనం), శివరామబ్రహ్మేం ద్రచరిత్ర, ఆవంచ (చరిత్రిక నవల), ఆంధ్రకవి శతకం, 
మద్యపానం (హరికథ), పాడిపరిశ్రమ (హరికథ), తటిల్లతలు (చాటువులు), గురుశిష్య 
సంవాదము (ఆధ్యాత్మికం) మొదలైనవి అముద్రితాలు. వీరు 2014లో తెలుగు 
విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ (డి.లిట్‌) అందుకున్నారు. 


నారాయణదాసు శ్రీరామాచార్యులు (26.3. 1926-21. 11.20415) : 

వీరు పెద్ద కొత్తపల్లి మండలం, కల్వకోలు గ్రామంలో రుక్మిణమ్మ నరసయ్యచారి 
దంపతులకు జన్మించారు. శ్రీరామాచార్యులు ఆధ్యాత్మిక రంగమునందు లబ్ది ప్రతిష్టులు. 
వీరు 1951 సం.లో అటవీశాఖలో ఉద్యోగిగా పదవి స్వీకరణ చేసినారు. వీరికి 
జ్యోతిష్య, ఆగమ, వాస్తుశాస్తములందు అభినివేశము గలదు. మహనీయుల చరిత్రపట్ల, 
విశ్వబ్రాహ్మణుల పురోభివృద్ధి పట్ల, రచనలపట్ల అభిరుచి ఎక్కువ. 
54 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


1. సులభ గాయత్రీ సంధ్యావందన హోమవిధి (1984), 2. కందుకూరి 
రుద్రకవి విజయం (1987), ౨. విశ్వకర్మ పంచ బ్రహ్మల యజ్ఞం (1988), 
4. విశ్వబ్రాహ్మణ గురుపీఠం (1988), 5. శ్రీ మౌనీశ్వర మహాత్య సంహిత సహిత 
గురుపుష్ప యోగవ్రతం (1990), 6. అచల బుషి గురుపీఠము (1991), 7. శ్రీ 
రామరామ బ్రహ్మ సంక్షిప్త చరిత్ర (1992), 8. అంత్యేష్టి విదానము (1994), 
9. పంచముఖ విశ్వకర్మ మహావ్రతం (1996), 10. విశ్వబ్రాహ్మణుల పూర్వ వైభవం 
(1998), 11. విశ్వబ్రాహ్మణ మహాపురుషులు (2003), 12. శ్రీ వీర బ్రహ్మేంద్రస్వామి 
విరచిత కాలజ్ఞాన భూత భవిషద్వర్తమాన విషయాల సంగ్రహం (2005), 
13. మాహేశ్వరి శంకరాంబ యోగిని పాదపూజ - ప్రవచనాలు (2005), 14. శ్రీ 
శాంకరీదేవి శతకం (2006) వీరి ముద్రిత రచనలు. 

విశ్వబ్రాహ్మణ మహాపురుషులు” గ్రంథంలో 60 మంది మహాపురుషుల చరిత్రను 
వెలికితీసి ప్రచురించారు. వీరు 21. 11.2015న స్వర్గస్థులైనారు. 


సారంగధరమళం వీరభద్రయ్య (30. 1. 1980) : 


వీరు కొల్లాపురం తాలుకా, పెద్దకొత్తపల్లి మండలం, చెన్నపురావు పల్లెలో 
జన్మించారు. వీరు సంస్కృత, తెలుగు భాషలలో పండితులు, వైదిక కర్మలను, పూజా 
విధానాల ప్రాధాన్యతను తెలియచేస్తు రచనలు చేశారు. 

ఉమామహేశ్వర వ్రతకల్పం, మహేశ్వర పూజావిధానం, పంచాచార్యుల చరిత్ర, 
రాపాల రాజలింగ శతకం, మల్లెల రాజలింగ శతకం, సంగమేశ్వర చరిత్ర వీరి 
ముద్రిత రచనలు. 


తిరుమల కృష్ణదేశికాచార్యులు స 


వీరి స్వగ్రామం బల్మూరు. వీరిది పండితకుటుంబం. సత్సంప్రదాయాలకూ, 
వైదుష్యానికి అంకితమైన పండితవంశంలో జన్మించిన దేశికాచార్యులు ఉత్తమ 
రచనలను వెలయించారు. ఉద్యోగరీత్యా కెనడా దేశంలో స్థిరపడినా మాతృభాషాను 
రక్తితో అనేక రచనలు చేశారు. అ(శ్రుమాల, హనుమప్పనాయుడు, బుతుసంహారం, 
మహాశిల్పి జక్కన చరిత్రము మొదలగునవి వీరి రచనలు. తిరుమలగృద్ధంటి 
రామతాతాచార్యులు, ఆదిలక్ష్మమ్మలు వీరి తల్లిదండ్రులు. 


అధ్యాయం -8 55 


కాల భయంకర క్రకచ కర్మశమై పెనుబాధ మేనినిం 

జాలగ జేసినం బ్రళభయ సింధువువోలె మహావిపత్తలు 
ద్వేలములై గ్రసించినను, ధీరతమ్లేచ్చబలద్రుదావక 

జ్వాలికయె మహాంధ్ర రమ భాగ్యము నిల్పని యాతదాంధ్రుదే! 


ఆతత చాతురీధృతి సమంచిత ధీయుతి నాతడంత డా 
చేత లవిత్రమూని కుడిచేతి నొకానొక వ్రేటుచేత ని 

ర్భీతి దెగంగగోసె, నతివేదన నంగము గ్రుంగినన్‌ నవో 
ద్భూతమునైన స్వేచ్చనిరవొందగ నెమ్మది సుంత నెమ్మదిన్‌ 


తిపిరెడ్డి సత్యనారాయణరెడ్డి (26.9.1935) : 


వీరి స్వగ్రామం వడ్డెమాను. పంచాయితీశాఖలో ఉద్యోగి. వీరి వచనకవితా 
సంపుటి 'లేచిగుళ్లు' జ్యోతిర్మయి సంస్థ పక్షాన ప్రచురితమైంది. 


గులాం యాసిన్‌ : 


వీరు ఊరుకొండకు చెందినవారు. రెండు కవితా సంపుటాలను వెలువరించారు. 
పాతబస్తీ ఘర్షణలో మరణించారు. 


పటేలు సుదర్శనం క 


వీరు తిమ్మాజిపేట మండలం, గొరిట గ్రామ పోలీసు పటేలు. చెన్నమాంబ, 
వెంకట బాయ్యలు వీరి తల్లిదండ్రులు. భారత భాగవత పఠనంవల్ల పద్యరచన 
వంటబట్టింది. వీరి రచన చక్రధారి మురారి”. ఈ శతకంలో మొత్తం 114 
పద్యాలున్నవి. 
కం. హరి నీ నామంబే కద 
హరియించును పాతకములన +ని గొల్చితి నా 
దురితంబులడచి మనుపగ 
తరుణంబిదె రమ్ము చక్రధారి! మురారీ! 


56 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


పటేలు నాగయ్య వ 


వీరు గొరిట గ్రామస్థుడు. మొదట వీరిది పోతారెడ్డిపల్లి గ్రామం. నాగయ్య 
నారదగిరి లక్ష్మణదాసు సమకాలికుడు మరియు శిష్యుడు. *నారదగిరి భజన కీర్తనలు” 
వీరి రచన. అయితే ఇది సంపూర్ణంగా లభించలేదు. ఇది అముద్రితం. 


మన్నె రాములు : 


వీరు గొరిట వాస్తవ్యుడు. వీరి తండ్రి పటేల్‌ నాగయ్య కుమారుడైన వెంకయ్య. 
“నిర్వచన శిల్పకళానిలయం” వీరి రచన. ఇది పద్యకావ్యం. అముద్రితం. సుదర్శనం, 
నాగయ్య, రాములు అకే వంశంలోని కవులు. 


పటేలు అనంతయ్య : 


గొరిట గ్రామానికి చెందినవారు. పటేలు పుల్లమ్మ, వేంకట లక్ష్మయ్యలు 
తల్లిదండ్రులు. సహకార శాఖలో డిప్యూటి రిజిస్టారుగా పనిచేశారు. “గజల్‌ గీతికలు” 
వీరి ముద్రిత (1981) రచన. ఇక్బాల్‌, మీర్‌, గాలిబ్‌, అసద్‌, ఫానీ, దాగ్‌-అహ్‌ల 
గజళ్లను వీరు తెలుగులోకి అనువదించారు. 


ఖిలే హై పూల్‌ మగర్‌దిల్‌కీహి కలీ న ఖులి 
భిజా గుజర్‌రహీహై భరీ బహార్‌ మె 
“విరిసెపూవులు హృదయమే విప్పుకొనదు 
నడి వసంతాన శిశిరము నడుచుచుందె! 


అధ్యాయం -8 57 


4. నాగర్‌ కర్నూల్‌ జిల్లా - సమకాలీన కవులు 
భాాాాాాాాాాాలంశ 


సమకాలీన కవులు - రచయితలు 


నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 'గోకర్ణుడి నుండి సురభిరాజుల కాలం నుండి 
సాగుతున్న సాహిత్య పరంపర నేటికి కొనసాగుతుంది. అనేకమంది కవులు సమకాలీన, 
విభిన్న సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. తెలుగు సాహిత్యం గర్వించే స్థాయిలో 
రచనలు చేసిన కవులున్నారు. పండితులున్నారు. వివిధ అంశాలపై ఎం.ఫిల్‌, 
పి. హెచ్‌.డి, పరిశోధనలు చేసి వివిధ విశ్వవిద్యాలయాలనుండి డాక్టరేటు పొందినవారు 
కూడా ఉన్నారు. 


వెల్లకంటి రాఘవశర్మ (1901-08.02. 0992) : 


వీరు తెల్మపల్లి మండలంలోని 'రాకొండి [గ్రామంలో 1901 సం॥లో 
జన్మించారు. వీరి తల్లిదండ్రులు రామలక్ష్మమ్మ, అంబయ్యలు. 

వీరి రచనలు “ప్రమీలారునీయం (యక్షగానం), 'ఏకాదశీమహాత్యం 
(రుక్మాంగద చరిత్ర)”. ఇవి రెండు కూడా యక్షగానాలు. 

ప్రమీలార్లునీయానికి జైమినీ భారతంలోని కథ ఆధారం. ఈ యక్షగానంలో 
నవవిధరగడలు, రాగాలు, తాళాలు, దరువులు, ఏలలు, ద్విపదలు, రేకులు, 
అర్థచంద్రికలు, మొ॥లైనవి ఉన్నాయి. వీరు 08.02.1992లో మరణించారు. 


పెంటమరాజు నరసింగరావు (01. 11.1942-12.09.2018) : 


పెంటమరాజు నరసింగరావు గారు సమకాలీన కవుల్లో అగ్రగణ్యులు. మంచి 
కవి, కథకులు, విమర్శకులుకూడా. వీరు 01.11.1942 సం॥లో నాగర్‌కర్నూల్‌ 
మండలంలోని “శ్రీపురం” గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రామేశ్వరమ్మ, 
నరసింహారావు. 


58 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


వీరి రచనలు 1. బుక్కులు (కథానికలు), 2. జయబేరి (కథలు), 
8. సింగయ (శతకం), 4. కవినరసింగా (శతకం), 5. తెలంగాణ ఆధునిక చాటువులు 
పద్యాలు, 6. శమంతకమణి అర్థతాత్సర్యాలు (భాగవత దశమ సృంధం), 7. మిమిక్రి 
మిమిక్రి, 8. గాలి తల్లిపాటలు, 9. శ్రీరామ చరిత గానం (గేయం), 10. శమంతకమణి 
(గేయం), 11. ఆఫీసు తత్వాలు, 12. వితరణశీలి మర్రి జనార్ధన కావ్యం, 
19. మహాప్రస్థానం (అర్థములు), 14. కంద మందారం (పద్యాలు), 15. నీతి 
చంద్రిక (పద్యాలు), 16. ఎయిడెడ్‌ టీచర్‌ ఎన్ని కష్టాలు నీకు (నవలిక), 
17. వివిధ. 

పెంటమరాజు సాహిత్యంపైన శ్రీశ్రీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. 
కమ్యూనిస్టు ఉద్యమాలు, ప్రజల పోరాటాలు, తెలంగాణ ఉద్యమ ప్రభావం వీరి 
జీవితంపైన, సాహిత్యంపైన మెండు. 


జాణా! తెలంగాణా! స్వర 

వీణా! మంగళ మనోజ్ఞవిన్నాణధునీ! 
గాణీ! బంబర సుందర 

వేణీ! వందన శతాలు వినతి యొనర్హున్‌! 


వీరు మంచి కథకులు. వీరి కథాశైలి భిన్నమైనది. వీరికి బాగా పేరు ప్రఖ్యాతులు 
తెచ్చిన (గంథం “ఆఫీసు తత్వాలు.” 


పోలోజు వేణుగోపాలాచారి (04. 03. 1949-6. 5. 2017) : 


వీరు 04.8. 1949 సం॥లో పోలోజు లక్ష్మమ్మ, పోలోజు నారాయణ దంపతులకు 
కోల్లాపూరులో జన్మించారు. వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయులు. 
వీరి రచనలు 1. వేణులోల శతకం (2013), 2. కడప రేడియో వారి 
సమస్యా పూరణలు (2015), 8. శ్రీసాయిశతి (2018). 
“శ్రీసాయి శతి” శతకంలో సాయిభక్తిపై పద్యాలు అద్భుతంగా పలికించారు. 
“పాపము పుణ్యము సేయుచు 
కోపము తాపముల మునిగి కోరిక జేయున్‌ 
పాపాత్ముల వీడి కొలువ 
పాపాల కడుగును సాయి పావనమూర్తీ.” 


అధ్యాయం -4 59 


యా 


మల్లేపల్లి శేఖర్‌రెడ్డి (12.06.1943-2016) : 


వీరు బాలమ్మ నారాయణ రెడ్డి గారలకు తెలకపల్లి మండలం, 'రాకొండి 
గ్రామంలో జన్మించారు. వృత్తిరీత్యా తెలుగు పండితుడు. తేది. 380.6.2001న పదవీ 
విరమణ పొందారు. 
వీరి రచనలు 1. కమలారామం (1996), 2. గురుత్రయసోత్రం (2008), 
3. గాయత్రి సంగ్రహ రామాయణం (2010), 4. శ్రీ గురురాఘవేంద్ర శతకం, 
5. వివేక శంఖారావం. వీరు చాలా గ్రంథాలు పరిష్కరించారు. అవి వరుసగా 
1. అక్షరజ్యోతి, 2. పసిడి మొగ్గలు, 3. దున్న ఇద్దాసుతత్వాలు, 4. వేంకటాచల 
మహత్యం, 5. రామయోగి చరితం, 6. మాతృశతకం, 7. కేదారీశ్వర శతకం, 
8. విజయగాథ, 9. సంబరాజు శతకం మొ॥నవి. 
“అమర గంగను తలదాల్చియంబ భవులు 
నీదు తపమును వీక్షింప నిలిచి యిచట 
కడుగరే నీదు భక్తుల కల్మషంబు 
రమ్యగుణసాంధ్ర శ్రీ గురురాఘవేంద్ర!” 


యెన్నం రుక్మాంగదరెడ్డి (01.05. 1942) : 


వీరు కల్వకుర్తి తాలూకాలోని వెల్దండ మండల కేంద్రంలో యెన్నం మాణిక్యమ్మ. 
రాంరెడ్డిలకు జన్మించారు. కవిత్వంలో సత్యదర్శ్భనానికి ప్రాధాన్యత నిస్తు, అబద్దాలు, 
అతిశయోక్తులకు చోటు లేకుండా కవిత్వంరాస్తున్న కవి. 

రుక్మాంగదరెడ్డి కథల్లోపల్లె ఆత్మీయత, ప్రకృతి విలువలు, సామాజిక సమస్యల 
పట్ల స్పందన కనుపడుతుంది. 

వీరు ఒకేసారి 7 పుస్తకాలను ఆవిష్కరించారు అవి. 1. ఒకే ఒక్కడు శ్రీశ్రీ 
(దీర్హకవిత), 2. శివతత్వం, 8. సుజన శతకం, 4. రుక్మాంగద రుబాయిలూ, 
రుక్ళకణికలు (పద్యకవిత్వం), 5. ఉరుములు - మెరుపులు (కేకలు - పొట్టి కవితలు), 
6. వెలుగుకు ఆహ్వానం (కవితలు సంపుటి), 7. ఉన్నోళ్ళు పోయినోళ్ళు (సృతిగీతాలు). 

“వెలుగుకు ఆహ్వానంిలో తాత్వికతకు పెద్దపీఠవేశారు. అభ్యుదయాన్ని, 
ఆధునికతను వీరు ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉన్నారు... అట్లానే మూర్ధత్వాన్ని ప్రశ్చిస్తునే 
ఉన్నారు. 


60 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


కిటికీలు వేసుకొని 
తలుపులు మూసుకొని 
దుప్పటి కప్పుకొని 
రెప్పలు వాల్చుకొని 
చీకటిని కాపాడాలని 
రేపటిని ఆపేయాలని 
ఎందుకు యత్నిస్తావు? 
ఎంత మూర్చుడవు నీవు! 


జి.యాదగిరి (21.08. 1945) : 


వీరు శ్రీమతి బాలకిష్టమ్మ, లక్ష్మ్యయ్యలకు జన్మించారు. వీరిది కల్వకుర్తి 
తాలూకాలోని ఎల్లమ్మ రంగాపురం గ్రామము. వీరి సాహిత్యగురువులు ముకురాల 
రామారెడ్డి. 1969 తెలంగాణోద్యమ స్వరూపాన్ని, తీవ్రతను తెలుపుతు వారి మిత్రులు 
డా॥ రుక్షుద్దీన్‌తో కలిసి 'జై తెలంగాణ విప్లవ ఢంకా” కవిత్వ పుస్తకం వెలువరించారు. 
ఇది తెలంగాణ ఉద్యమం పైన వచ్చిన మొదటి పుస్తకంగా రికార్డులకక్కింది. 

వీరి రచనలు 1. 'జైతెలంగాణ విప్లవ ఢంక), 2. శిల్పి (ఖండకావ్యం) (2014), 
3. తెలంగాణ తొలితరం చిత్రకారుడు మార్చాల రామాచార్యులు (2015), 4. మేడారం 
జాతర తెలంగాణ వీరనారీమణుల “సమ్మక్కసారలమ్మల బతుకమ్మ పాట - 2016, 
5. “తెలంగాణలో తొలి రామాయణం బతుకమ్మపాటి సంపాదకత్వం, 
6. సంపాదకత్వం : “అజ్ఞాత విష్లవయోధుడు అమరుడు కొండన్న 2015, 7. వీధి 
భాగోతం (ఆముద్రితం), 8. “సంపాదకత్వం : ముకురాల రామారెడ్డి సాహిత్య సమీక్ష 
- 2017, 9. సంపాదకత్వం: అమరబాదు నారాయణ స్వీయచరిత్ర - డైరి, 
10. ఎల్లమ్మ రంగాపురం గ్రామచరిత్ర (2011), 10. నార్లకంటి బుచ్చయ్య కవితలు” 
- సంపాదకత్వం. 

గామ సాంఘిక పరిణామాలను ఆర్థిక, సామాజిక స్థితిగతులను “ఎల్లమ్మ 
రంగాపురం గ్రామ చరిత్రలో వివరంగా తెలిపారు. 

“మీసాల కృష్ణుడు’ చిత్రకారుడైన మార్చాల రామాచార్యుల చిత్రకళావైభవాన్ని 
- సచిత్రంగా చిత్రించి తెలంగాణ తొలితరం చిత్రకారుడు మార్చాల రామాచార్యులు” 
గా పుస్తకాన్ని తెచ్చారు. 


అధ్యాయం -4 61 


డా॥ రుక్చుద్దీన్‌ (02.02.1947) : 


వీరు కల్వకుర్తి తాలుకాలోని రాచూరు గ్రామంలో చాంద్‌భీ, జహంగీర్‌లకు 
జన్మించారు. వీరి గురువు ముకురాల రామారెడ్డిగారు. వీరు 26. 05.2013 సం॥లో 
మరణించారు. వీరు ఆధ్యాత్మికత, నీతి, ధర్మ, మానవసహజ సూత్రాలను ప్రతిబింబించే 
విధంగా సాహిత్యం రాశారు. 

వీరి రచనలు 1. 'జై తెలంగాణ విప్లవఢంకా” , 2. 'జానపద సాహిత్య అలంకార 
విధానం (పిహెచ్‌.డి. గ్రంథం), 8. విశ్వదర్శనం పద్యకావ్యం, 4. మోదుగపూలు 
(సామాజిక వ్యాసాలు) 1993, 5. కిన్నెరమెట్లు, 6. జానపద పరిశోధక వ్యాసాలు, 
7. సూక్తి సుధ, 8. చెలిమి పరిశోధక వ్యాసాలు, 9. వెలుగుబాటు (సామాజిక 
శతకం), 10. “ప్రయాణం” (దీర్చ కవిత). 

వీరు వృత్తి రీత్యా ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేసారు. 
మానవనైజంలో మార్పురావాలని, మత ఘర్షణలు లేని సమాజం ఉండాలని 
అకాంక్షించారు. జానపదసాహిత్య పట్ల వీరికి మక్కువ ఎక్కువ. జనపదాల నోళ్లలో 
నిక్షిప్తంగా ఉన్న చాలా జానపద పాటలను సేకరించారు. ప్రయాణం వీరి దీర్హకావ్యం. 
జీవితంలో మనిషి ఎదుర్కొనే ఆటుపోటులను, ఎత్తుపల్లాలను ఎత్తి చూపుతూ వీరి 
“ప్రయాణం కావ్యం సాగింది. 


దరిగోని శ్రీశైలం (16.04.1942) : 


వీరు శాయమ్మ, పార్వతయ్యగార్లకు అమరబాదు మండలంలోని బి.కె. 
తిర్మలాపురంలో జన్మించారు. వీరు విశ్రాంత తెలుగు పండితులు. 

వీరి రచనలు 1. శ్రీకృష్ణ శతకం(1998), 2. రామభజన తారావళి (2004), 
8. అయ్యప్ప భజన పాటలు (2005), 4. ఉప్పునూతల కేదారేశ్వరశతకం (2006), 
ర్‌. అయ్యప్పస్వామి నిత్యపూజావిధానం (2009), 6. విజయగాధ (వీరరసకావ్యం 
2010), 7. (భ్రమరగీతికలు కరుణరసకావ్యం (2012), 8. దెందివారి వంశ చరిత్ర, 
9. వివాహ వైభవం (2013), 10. భాగవత కథామృతం, 11. తెలుగు సంస్కృతీ 
వైభవం పద్యకావ్యం (2016). 


62 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


“వన్నె చిన్నెలొలుకు వాసి గన్నట్టిది 
మధురమైన తెలుగు భాషమనది 
తెలుగు నేలపైన పలుయాసలున్నను 
తెలుగు బోలు భాష ఇలను లేదు...” 


అస్పష్ట ప్రతీకలతో కాకుండా, ఆలతి అలతి పదాలతో అందరు మెచ్చేవిధంగా 
పద్యం చెప్పడం వీరిఘనత. 
మహమ్మద్‌ జహంగీరు (15.02. 1947) : 


వీరుతిమ్మాజీపేట మండలంలోని 'గోరి' గ్రామంలో హుసేన్‌బీ, మహమ్మద్‌ 
అబ్బుల్లా దంపతులకు జన్మించారు. వృత్తి జూనియర్‌ హిందీ పండితులుగా పదవీవిరమణ 
పొందారు. 

వీరి గ్రంథాలు 1. జహంగీర్‌ నామా (2005), 2. శ్రీబుద్దారం గండి 
ఆంజనేయశతకం (2005), 3. షాహిన్‌ప్రబోధ శతకం (2007), 4. కవితాకదంబం 
(2012), 5. గేయగుచ్చము (2013), 6. తారాతోరణం (వీడ్కోలు ప్రబంధం) - 
2019. 

వీరికి లౌకిక భావాలు మెండు. వీరు ముస్లిం అయినప్పటికి ఆంజనేయస్వామి 
పేరు మీదుగా “'శ్రీబుద్దారం గండి ఆంజనేయస్వామి శతకము” రాశారు. ఈ శతకంలో 
సామాజిక, నైతిక చింతనం కనిపిస్తుంది. 


దేశమందును ఈనాడు లేశమైన 

నీతినియమాలు లేవాయె నిత్యముగను 

దోచుకొనువారె చూడగా దొరలునేడు 

అంజనీపుత్ర గండి శ్రీ ఆంజనేయ 
కాటిపాగ మురళీధర్‌ (02.03. 1950) : 

వీరు పెద్దకొత్తపల్లి మండలంలోని చిన్నకొత్తపల్లిగ్రామంలో లక్ష్మమ్మ, కన్నయ్య 

దంపతులకు జన్మించారు. వీరు మొదలు కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకులో తాత్మాలిక 
సూపర్‌వైజర్‌ తర్వాత రాజకీయరంగంలోకి (ప్రవేశించారు. వీరి రచనలు 
“యుగపురుషుడు” శ్రీ పి మహేంద్రనాథ్‌గారి జీవితం ఒక సంగ్రామం”. 


అధ్యాయం -4 63 


పాణ్యం మీనాకుమారి (29.03.1955) : 


పాణ్యం మీనాకుమారి 29. 3. 1955 సం॥లో జన్మించారు. పాలెం వీరి నివాసం. 
తల్లిదండ్రులు రామసీతమ్మ, లక్ష్మీనారాయణశర్మ, 

వీరి రచనలు 1. బాలకవితా యురి (1984), 2. సుబ్రహ్మణ్యోదాహరణం 
(1996) - పరిష్కరణ, 3. శ్రీ రాజరాజేశ్వరి శతకం (2016), 4. తెల్మపల్లె 
రామచంద్రశాస్త్రి మోనోగ్రాఫ్‌ (2017). 


హిమజ్వాల : 


వీరి పూర్తిపేరు ఇరివింటి వెంకట రమణ. తెలకపల్లి మండలంలోని “ఆలేరు” 
(గ్రామంలో వీరు జన్మించారు. విశ్రాంత అధ్యాపకుడు అయిన హిమజ్వాల ఆధునిక 
భావజాలంతో కవిత్వాన్ని రాశారు. 

వీరి రచనలు 1. చూవు, 2. ఓడిపోతే పల్లె (2005), 3. జీవధార 
(సంపాదకత్వం 2007 కవితా సంకలనం), 4. ఘాటెక్కిన గంధక ధూమం (2008), 
5.ఇసుక తుఫానూ ఇనుపడేగా (2008), 6. మానవుడే మాసంగీతం. (సంపాదకత్వం 
- 2009). 

ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ, పెట్టుబడిదారి భూస్వామ్య విధానంను తీవ్రంగా 
ప్రతిఘటిస్తూ పోరాట కవిత్వం రాశారు. తెలంగాణలో తెరాయిపల్లె పోరాట తత్వాన్ని 
“డిపోలే పల్లె దీర్హకవితలో రాశారు. 


దాః వెలుదండ సత్యనారాయణ (145. 1956) : 


వీరు బిజినేపల్లి మండలం లోని 'మంగనూరు” గ్రామంలో వెలుదండ 
వెంకటలక్ష్మి, రామేశ్వరరావు దంపతులకు జన్మించారు. సంప్రదాయ పద్యకవులో 
వీరు అగ్రగణ్యులు. వీరి గురువులు మామిడన్న సత్యనారాయణమూర్తి, కపిలవాయి 
లింగమూర్తిగారలు. ఇప్పటివరకు 24 శతకాలు రాశారు. వీరి సాహిత్యంలో ప్రధానంగా 
భక్తి, ఆధ్యాత్మిక, తత్వావిష్క్మరణ, లోకరీతులు చోటుచేసుకున్నాయి. వీరి 16 గ్రంథాలు 
ప్రచురితమైనాయి. 45 వరకు అముద్రిత గ్రంథాలున్నవి. 

వీరి రచనలు (ము(దితాలు) 1. సర్వమంగళా శతకం (దేవిస్తుతి), 
2. రాధికారాధనము (మధురభక్తి కావ్యము), 3. కనకధారా స్తవము (ఆదిశంకరుల 
కృతికి తెలుగు అనువాదం), 4. వాసరాంబా నివేదనం (బాసరసరస్వతి శతకం), 


64 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ర్‌. శ్రీ రామకృష్ణ నివేదనము (రామకృష్ణ పరమహంసస్తుతి), 6. శివానంద గేయలహరి, 
7. నారదగిరి పద్యకావ్యం -క్షేత్ర మహిమా సంబంధం, శి. సద్దులోనిపల్లి ముద్దు 
కృష్ణశతకం, 9. రాకొండ రామలింగేశ్వర శతకం - 2010, 10. చేగుంట 
సంజీవరాయ శతకం (ఆంజనేయస్వామిపై శతకం), 11. గురుమూర్తి శతకం 
(శ్రీ కపిలవాయి లింగమూర్తిగారిపై శతకం), 12. ఉదాహరణ రాఘవేంద్రము, 
13. అరుణగిరి హనుమచ్చతకము (2013), 14. శ్రీ రామ భూవర శతకం (1957), 
15. విజయ సీత శతకము (2015), 16. విజయ రామ శతకము 2015. 


ముత్యాల కృష్ణయ్య (03.01.1949) : 


వీరు కల్వకుర్తి తాలూకాలోని పంజుగుల గ్రామంలో ముత్యాల అంబాలు, 
గోపాలు గారలకు జన్మించారు.. విశ్రాంత ఉపాధ్యాయులు. 

వీరి ముద్రిత రచనలు 1. వరకట్న లీలలు, 2. నేటి సమాజ శతకం, 
3. ఇప్పటిలోకం పోకడ తత్వాలు, 4. తెగులుపట్టిన తెలంగాణ, 5. ముదుసలి వారి 
బాధలు, 6. సగర చరిత్ర, 7. మత్తుచిత్తు, 8. కోట్లరావణులు లక్షల కీచకులు, 
9. పాడులోకమొచ్చి పతనమయ్యె, 10. ముద్దుమాట శతకము, 11. తేనెమాట 
శతకం, 12. కష్టజీవులు, 13. తప్పునడక నడువ తగులుదెబ్బ, 14. నీచబుద్దులు 
పెరిగిన నీకెచేటు, 15. విద్య - ధనము ఖండకావ్యం, 16. ముత్యాల రామాయణం. 

వీడియో, ఆడియోలు : 1. వరకట్న లీలలు, 2. ముత్యాల కృష్ణయ్య ముద్దుబాట. 

అధర్మం. అన్యాయం పోవాలని, కళంకము లేని సమాజము తిరిగి రావాలని 
వీరి భావన. 


“కులము కంపుతోడ కూలిచచ్చుటయేల 
కులము పిచ్చిముదిరె కూత లేల 
మానవాళి లోన మగ ఆడకులములే 
ముదముతోడ వినుము ముద్దుమాట.” 


గోరటి వెంకన్న (44. 196%) : 


వీరు తెల్కపల్లి మండలం, గౌరారం గ్రామంలో జన్మించారు. వీరు గేయకవి. 
ప్రస్తుతం వీరు కోపరేటివ్‌ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. సామాజిక 
ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వెంకన్న తనపాటకు, గమ్యాన్ని గమనాన్ని 


అధ్యాయం -4 65 


ఎంచుకున్నారు. వీరి తల్లిదండ్రులైన ఈరమ్మ, గోరటి నరసింహగార్లు స్వయంగా 
కీర్తనలు, జానపదుల పాటలు పాడుతుంటే అది వీరి మనస్సుపై చెరగని ముద్రవేసింది. 
అట్లా వీరికి పుట్టుకతోనే పాటతో అనుబంధం ఏర్పడింది. పాట ప్రక్రియను తెలుగు 
సాహిత్యంలో అగ్రభాగాన నిల్పిన కవులలో వెంకన్న అగ్రభాగాన ఉంటారు. 

వీరి రచనలు 1. ఏకునాదం మోత (1994), 2. రేలపూతలు (2002), 
3. అలసెంద్రవంక (2010), 4. పూసిన పున్నమి (2017). 

ప్రకృతి, పల్లె, దుఃఖభరితుడైన మనిషి వీరి పాటలో ప్రధాన వస్తువు. ఒక 
భైరాగిలా, తాత్వికునిలా తన పాటల ద్వారా లోకాన్ని మేల్కొల్పడం వెంకన్న పాటల్లోని 
విశిష్టత. 

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వెంకన్న పాట యావత్తు తెలంగాణను 
ఒక్కతాటిమీద నిలబెట్టింది. గాఢత, సాంద్రత వెంకన్న పాటల్లో చూడవచ్చు. వస్తువును 
ఎంచుకోవడంలోనే వెంకన్న నైపుణ్యం కనిపిస్తుంది. వెంకన్న పాటలు ఉద్యమం నుంచి, 
వామపక్ష భావజాలం నుంచి, స్రీవాదనేపద్యం నుంచి దళిత నేపద్యం నుంచి 
ప్రపంచీకరణ నేపద్యం నుంచి పుట్టుకొచ్చినవి. ఏ దోపిడీలేని, ఏ ఆధిపత్యంలేని 
మానవీయ సమాజం ఆవిష్కరించాలని వెంకన్న పాటల ద్వారా ప్రవహిస్తూ 
ఆకాంక్షిస్తున్నాడు. 


ఎన్‌.వి.రఘువీర్‌ ప్రతాప్‌ (29.07.1964) : 


వీరు కల్వకోలు గ్రామంలో వెంకట శేషమ్మ, నారాయణదాసు శ్రీరామాచార్యు 
లకు జన్మించారు. వీరి స్వంత మండలం కొల్లాపూర్‌ తాలూకాలోని పెద్దకొత్తపల్లి 
మండలం. వీరు వృత్తిరీత్యా ఆటవీశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. 

వీరి రచనలు 1. కవితాంజలి - 2006, 2. అమ్మంటే - 2009, 3. విశ్వ 
రహస్య విశేషం (2010), 4. అంతర్‌వాహిని (2011 నానీలు), 5. అవ్యక్త (2012 
- పంపాదకుడు), 6. అపురూపం (2013), 7. చిగురాశల ఊహలలో (2017), 
8. మహోన్నత వృక్షాలు (2017), 9. అమృతధార - (సంపాదకుడు), 
10. సుధార్సురులు, నిశబ్ధాలయ, సమీక్షాతోరణం. 


66 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


“కన్నేసినంత మేర / భూముల్ని 
చీకటి చూపు కంచై మింగేసింది. 
నల్లధనం మెల్లగా కోట్లకు పడగెత్తుతుంది” 
పెద్దూరి వెంకటదాసు (08.06. 1955) : 
వీరు కొల్లాపూర్‌లో పెద్దూరి నాగలక్ష్మి, కృష్ణయ్యలకు జన్మించారు. 
వీరి రచనలు 1. లేడీ కండక్టర్‌ (కథాసంపుటి) 2007, 2. ఆమె (కవితా 
సంపుటి) 2009, ౩. త్రివేణి (రక్కల శతకం) 2011, 4. తెలంగాణకేసరి (క.సి. ఆర్‌పై 
రెక్కల సంపుటి) 2014, 5. రెక్కల ప్రస్థానం. (రెక్కల సంకలనం) 2015. 
వీరు వృత్తిరీత్యా విశ్రాంత పోలీస్‌ అధికారి. 


“యుద్ధం వద్దని/ మాపోరాటం/ ఆయుధాలతోకాదు 
అక్షరాలతో నంటూ / మేం కవులం/ శాంతికాముకులం.” 


'లేడికండక్టర్‌ కథల సంపుటిలో అనేక సామాజిక సమస్యలపై స్పందించి 
కథలు రాశారు. 


మహమ్మద్‌ అబ్బుల్‌ గఫార్‌ (10.06. 1948) : 


వీరు మొగులాన్‌ భీ, ముహమ్మద్‌ అబుబ్దల్‌ సత్తార్‌ దంపతులకు జన్మించారు. 
వీరి స్వగ్రామం అచ్చంపేట తాలూకాలోని ఉప్పునూతల మండలకేంద్రం. 
వీరి రచనలు 1. చైతన్య దీపిక (2007) కవితా సంకలనం, 2. నల్లమల్ల 
రత్నాలు (నానీలు -2008), 8. ప్రజాప్రస్థానం (2012), 4. జీవననాదం (2015). 
“బంగాళ ఖాతంలో 
వాయు గుండం 
రైతుల ఎదలో 
సుడిగుండం.” 


కర్నాటి రఘురాములుగౌడ్‌ (05. 08.0956) : 


వీరు కర్నాటి లక్ష్మమ్మ, రామకిష్టయ్య దంపతులకు జన్మించారు. వీరి స్వస్థలం 
ఊరుకొండపేట మండలం. గుండ్లకుంట పల్లి. వీరు ఉపాధ్యాయులుగా పదవీ విరమణ 


అధ్యాయం -4 67 


చెందారు. వీరి సోదరులు భీమలింగంగౌడ్‌ 'శ్రీమధురా కాశీయాత్ర పద్య శతకం 
రాశారు. 

వీరి రచనలు 1. ఊర్మొండపేట ఆంజనేయ శతకం, 2. శ్రీరామ శతకము, 
3. హనుమంతుని ఆదర్శము, 4. హనుమాన్‌ కందపద్య చాలీసా జీవాత్మ శతకము, 
ర్‌. రఘురామదాస వరద శతకం, 6. చదువు శతకము, 7. మేడిపూరు నృసింహ 
శతకం, 8. విద్యార్థి విజయపథం గంభీర రామ శతకము, 9. రఘురామ దాస 
భజన కీర్తనలు, 10. శ్రీరామ ధర్మశతకం, 11. సమాజ సమస్యలు, 12. గంభీర 
రామ శతకం, 18. లక్ష్మి నరసింహ శతకం. 


సి.కాసీం : 


వీరు లింగాల మండలంలోని అంబట్‌పల్లి గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం 
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 

వీరి రచనలు 1. పొలమారిన పాలమూరు (2003), 2. ఎస్‌.సి. రిజర్వేషన్‌ 
వర్గీకరణపై వ్యాసాలు, 3. నేను తెలంగాణోన్ని మాట్లాడుతున్న 4. కాసీం కవిత్వం. 

ప్రజల సమస్యల పట్ల స్పందించే తడిగలిగిన పదునైన కవిగా వీరికి పేరుగలదు. 
తెలంగాణ ఉద్యమంలో ఊరూర తనమాట, పాటతో ప్రజాచైతన్యాన్ని ఎగరేశాడు. 


పరిమళ్‌: 


వీరి పూర్తిపేరు బొట్క వెంకటయ్య, తేది 8.9. 1973వ సంవత్సరంలో బిజ్నాపల్లి 
మండలం, మంగనూరు గ్రామంలో జన్మించారు. వీరు వృత్తిరీత్యా అధ్యాపకులుగా 
పనిచేస్తున్నారు. వీరి తల్లిదండ్రులు చంద్రయ్య, చంద్రమ్మలు వీరు ఆధునిక భావాలతో 
కవిత్వం రాస్తున్నారు. 

వీరి రచనలు 1. మట్టిగంప (కవిత్వం 2005), 2. దెడ్డెనకనక... దీర్హకవిత 
(2005). “పాలమూరు జిల్లా వచన కవిత్వం - ఆర్థిక, సామాజిక విశ్లేషణ” అనే 
అంశంపై పరిశోధన చేసి పిహెచ్‌.డి. పట్టా పొందారు. 


వనపట్ల సుబ్బయ్య (06.07.0972) : 


వీరు నాగర్‌కర్నూల్‌ తాలూకాలోని వనపట్ల గ్రామంలో బాలయ్య, బాలమ్మలకు 
జన్మించారు. తెలంగాణా ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన కవి సుబ్బయ్య. కవిత్వంలో 
ఈయనది సబాకల్టన్‌ వాయిస్‌. 


68 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


వీరి రచనలు 1. వొల్లెడ (సకలజనుల నమ్మెపై)దీర్హకవిత (2011), 
2. మశాల్‌ తెలంగాణ మహోద్యమ కావ్యం (దీర్హక్రావ్యం 2014), 8. ఊరచెరువు 
(దీర్హకవిత) 2015, 4. జయశంకరుడు (దీర్ణకవిత) 2017, 5. తెలంగాణ తేనెపలుకు, 
6. కుర్చీ - (2016), 7. పొద్దెంది (సంపాదకత్వం), 8. జులూస్‌ కవులలో ఒకరు, 
9. “తడి - 2017. వీరు పలు పురస్కారాలు అందుకున్నారు. 

తెలంగాణలో దీర్భకావ్యాలు ఎక్కువగా రాసిన కవిగా సుబ్బయ్య నిలుస్తారు. 
వీరి కవిత్వంలో తెలంగాణ యాస తొణికిసలాడుతుంది. సకలజనుల సమ్మెను 
అక్షరబద్దం చేస్తు 'వాల్లెడి దీర్ధం కావ్యం రాయగా, తెలంగాణ ఉద్యమాన్ని కవిత్వం 
చేస్తూ “మశాల్‌ రాశారు. 


సంబరాజు రవిప్రకాశరావు (05. 08. 1971) : 


వీరు వసుంధర, రామారావు గార్లకు జన్మించారు. వీరి స్వస్థలం నాగులపల్లె. 
కోడేరు మండలంలో గలదు. వీరు వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు. 

వీరి రచనలు 1. సంబరాజు శతకం (2007), 2. అభినవ కాళిదాస తెల్కపల్లి 
రామచంద్రశాస్త్రి - (2015) (సంపాదకత్వం), 3. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆత్మకథలు 
- జీవితచరిత్రలు (2016), 4. కప్పగంతుల లక్ష్మణశాస్తి - మోనోగ్రాఫ్‌ (2017), 
5. శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి (మోనో గ్రాఫ్‌ 2018), 6. పొద్దెంది సంపాదకత్వం, 
7. మొదటిచెంచు మహాసభ (అనువాదం) - 2016. 

తెల్కపల్లి రామచంద్రశాస్త్రి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, కేశవపంతుల 
నరసింహశాస్తుల జీవితం - సాహిత్యాలను సాహిత్య లోకానికి అందించాడు. 
మహబూబ్‌నగర్‌జిల్లా ఆత్మకథలు - జీవితచరిత్రలపై వీరు రచించిన పుస్తకం 
ప్రామాణికంగా ఉంది. పలు డాక్యుమెంటరీలకు ్రిప్పు రాశారు. 


హెచ్‌.రమెష్‌బాబు (20. 06. 1966) : 


వీరు ఏదుల గ్రామంలో తులసీరాం, సక్కుబాయిలకు జన్మించారు. చిత్రభూమిలో 
30 వారాలపాటు “మన దర్శక మేధావులు అనే కాలమ్‌ రాశారు. వీరు కివేలకు 
పైగా వ్యాసాలు రాస్తే అందులో సినిమా వ్యాసాలే ఎక్కువ. 

వీరి రచనలు ఫాల్మే అవార్డు విజేతలు - 2003, వెంకయ్య అవార్డు 
వెలుగులు-2004, “నందిని నాగర్‌కర్నూలు సంచిక - 2005, సినిపితామహుడు 


అధ్యాయం -4 69 


ఫాలే - 2004, కాంచనమాల జీవన చిత్రాలు- 2006, నంది అవార్డు విజేతలు - 
2006, మహానటి సావిత్రి - 2007, ధృవతార కన్నాంబ - 2008, తొలినాటి 
సినిమా పాటలు - 2011, మార్గదర్శకుడు కె.వి.రెడ్డి - 2012, దర్శకచక్రవర్తి 
ఆదుర్తి సుబ్బారావు - 2013, వెండితెరపై వెన్నెల సంతకం - 2015, మహానటి 
సావిత్రి - 2015, తెలంగాణ తెరకు తొలివెలుగు బి.నర్సింగరావు - 2017. వీరు 
12 కథలను కూడ రాశారు. పదుల సంఖ్యలో ప్రత్యేక సంచికలకు సంపాదకత్వం 


వహించారు. 
గాడి సురేందర్‌ (05.07. 1959) : 


వీరు సీతమ్మ, శ్రీ నారాయణలకు బిజినాపల్లి మండలంలోని ఖానాపూర్‌ 
గ్రామంలో జన్మించారు. వీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ 
పొందినారు. 

వీరి రచనలు 1. బాల కవితార్వురి (కవితా సంకలనం) 1984, 
2. బాలకథాలహరి 1987, 8. వింతవిద్య (నాటికలు) 2014, 4. షడ్రుచులు 
(కవితా సంకలనం) - 2013, 5. అంజన్న చరిత్ర, 6. పరవశించిన పాలెం. 


తూడుకుర్తి హనుమంతరావు (1894-12.01.1952) : 
వీరి ఇంటిపేరు వెల్దండ. వీరి స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ మండలంలోని 
తూడుకుర్తి. 'లక్యయోగ భావము’ (1998) అనే గ్రంథమును వీరు రాశారు. సంఘ 
సంస్మరణ పట్ల వీరికి చాలా ప్రీతి. 
“యజ్ఞయాగాది క్రతుల నిర్విఘ్నముగను 
ప్రజ్ఞచేతను నెరవేర్తు రజ్ఞాలరసి 
ప్రజ్ఞ భావంబు జపములు వ్రతములెన్ని 
యోగములుగాని శాంతికి సమమురావు” 
వి.బాలకృష్ణ : 


వీరు కొల్లాపురం పట్టణం విస్తరాకుల సీతమ్మ, లక్ష్మయ్య గారలకు జన్మించారు. 
అత్యంత దైవభక్తిగలవారు. వి. బాలకృష్ణ గారు స్వాతంత్ర్య సమరయోధులుగా పనిచేశారు. 
వీరు న్యాయవాదిగా కూడా పనిచేశారు. 


70 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


రచన : శ్రీ భగవద్గీతామృత వచనము - (2004) ప్రచురించారు. 
ఈ [గ్రంథంలో భగవద్గీతను అర్థతాత్సర్యములతో పాటు వ్యాఖ్యానించి 
సుందరంగా తీర్చిదిద్దారు. 


దేశరాజు సీతారామారావు (06.09.0937) : 


వీరు కోడేరు మండలంలోని మాచుపల్లి గ్రామంలో పేరిందేవమ్మ, వేంకట 
గోపాలరావు గార్లకు జన్మించారు. వీరి గురువు తెలకపల్లి రామచంద్రశాస్త్రి. 

వీరి రచనలు 1. మాచుపల్లి ఆంజనేయస్వామి చరిత్ర (2010), 2. శ్రీసాయి 
చరితామృతం (2013), 3. సుందరకాండ (వచనానువాదం -2016), 
4. పోతనకవితా ప్రశస్తి (అముద్రితం), 5. ఆసాయి, ఈసాయి ఒకటేనా? అవును 
ఒకటే - వ్యాసాలు 

వీరి ఓపెనింగ్‌ సెర్మని, తండ్రీకొడుకు, ఆదర్శవిద్యార్థి, మధురై మద్రాస్‌ ఎక్స్‌ప్రెస్‌, 
అనాధశవం మొ॥ కథలు ఆంధ్రపత్రికలో వచ్చినవి. 


వేదార్థం మధుసూధనశర్మ (02.07.0975) : 


వీరు కొల్లాపూర్‌ తాలూకాలోని ఎన్మనబెట్ల గ్రామంలో సుగుణమ్మ, 
శేషాచార్యులకు జన్మించారు. వృత్తిరీత్యా వీరు తెలుగు ఉపాధ్యాయులు. 

వీరి రచనలు 1. అడుగుజాడలు, 2. సాహితీముత్యాలు, 3. కొల్లాపుర్‌ సాహితి 
వైభవం, 4. మనకొల్లాపురం కృష్ణానదీమ తల్లి పుష్మరశోభ, 5.సమాలోకనం. (2017). 

“అడుగుజాడలు” వేదార్థం గారి కలం నుండి జాలువారిన వ్యాససంకలనం. 
'సాహితిముత్యాలు' పరిశోధనాత్మక వ్యాసాల సమాహారం. ‘కొల్లాపూర్‌ సాహితీవైభవం' 
అన్న పుస్తకం కొల్లాపూర్‌ సాహిత్య చరిత్రను సంక్షిప్తంగా ఎరుకపరుస్తుంది. 
తమటం రేణుబాబుగౌడ్‌ (01.01.1969) : 

వీరు లింగాల మండలంలోని అంబట్‌పల్లిలో కిష్టమ్మ, శ్రీహరిగౌడ్‌లకు 
జన్మించారు. వీరి స్వస్థలం కొల్లపూర్‌ తాలూకాలోని సింగోటం. వీరి ఎం.ఫిల్‌ పరిశోదనా 
(గంథం “మహబూబ్‌నగర్‌ జిల్లా తెలుగు సాహిత్యంలో పాలెం గ్రామ ప్రశస్తి”. 

వీరి ముద్రిత రచనలు 1. సింగోటం శ్రీలక్ష్మీ నరసింహస్వామి శతకం, 2. శ్రీ 
సత్యసాయి శతకము. 


అధ్యాయం -4 71 


“కట్టమైసమ్మ తల్లిశతకం), 'నల్లపోచమ్మతల్లి శతకం, రాజశేఖర శతకం మొ॥ 
అముద్రితాలు. 


'పెరుమాండ్ల రాజరత్నం (25. 12. 1945) : 


వీరు కల్వకుర్తి తాలూకాలోని 'పంజుగులి గ్రామంలో దేవమ్మ, దేవప్రియంలకు 
జన్మించారు. వృత్తిరీత్యా తెలుగు పండితునిగా పనిచేసి పదవీ విరమణ పొందినారు. 

వీరి రచనలు 1. ముద్దుచెల్లి శతకం -1995, 2. పెరుమాళ్లూ శతకం - 
2017, 3. విశ్వబాల శతకం - 2017, 4. బాబూ శతకం, 5. మిత్రా శతకం, 
6. క్రీస్తూ శతకం, 7. మనసా శతకం, 8. నరుడా శతకం, 9. శ్రీయేసా శతకం, 
10. ప్రస్తుతి శతకం. 


“గొప్ప కులము మాదన్నను 

తప్పని లెక్కించబడును - తర్మము వచ్చున్‌ 

చెప్పకు కులముల ఊసును 

గొప్పను సుగుణముల వెదుకుకొను పెరుమాళ్ళూ!” 


ఆళ్ళ గోపాలరెడ్డి (21.06.1943) : 


వీరు అమరబాదు మండలంలోని పదర గ్రామంలో భోగమ్మ. చిన బాల్‌రెడ్డిలకు 
జన్మించారు. వీరు తెలుగు పండితులుగా పనిచేసి పదవీ విరమణ పొందినారు. వీరి 
రచన 1. 'గోపాలాపం' (త్రిశతి) - (2000 సం॥). గోపా” అనునది దీని మకుటం. 


“తక్కిడి మాటలె వృధ యొక 

జక్కని పనిచేసి చూపు సార్ధక మొదవన్‌ 
లెక్కకు నొక్కడె చంద్రుడు 

జుక్కలు వేలున వెలుగు జూపెను? గోపా!” 


కల్వకోట మద్దిలేటి (05.06. 1968) : 


వీరు పెద్దకొత్తపల్లి మండలం, కల్వకోట గ్రామంలో బాలమ్మ, బక్కన్నలకు 
జన్మించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకై వీరు అనేక పాటలు రచించారు. 
“మార్చుబాట (బాలకార్మిక గేయాలు 2003), కల్వరేకులు (2014) (గేయ సంపుటి) 
వీరి రచనలు. వీరు బాలకార్మిక సమస్యలపై వ్రాసిన పాట “కొమ్మకే తెల్లమల్లెలాంటి 
పువ్వు” గేయం రాష్ట్రవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. 


72 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


సంబరాజు లీల : 


వీరు నాగర్‌కర్నూల్‌ తాలుకాకు చెందినవారు. ప్రస్తుతం వీరు హైదరాబాదులో 
నివాసం ఉంటున్నారు. వీరు సుమారు 73 కథలు, 11 నవలలు రాశారు. సుమారు 
ఇరవైకథలకు బహుమతులొచ్చాయి. 


గోవిందు గోవర్ధన్‌ (16.06. 1969) : 


వీరు నాగర్‌కర్నూలు తాలూకాలోని పాలెం (గ్రామంలో నారమ్మ, 
గోవిందుసాయిలకు జన్మించారు. వృత్తి శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల, పాలెంలో 
అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. 

వీరి రచన : 'పాలెము వేంకటేశ శతకం” 2017. ఈ శతకంలో శ్రీ తోటపల్లి 
సుబ్రహ్మణ్యగారి జీవితంలోని ముఖ్య ఘట్టాలను శతక పద్యాలుగా మలిచాడు. శతక 
మకుటం “ఘనత గాంచిన సుబ్బయ గ్రామసేవ! వినతిగావింతు పాలెము వెంకటేశ.” 


ఆమని కృష్ణ (18.07.1972) : 


వీరు కొల్లాపూర్‌లో శంకరమ్మ, నారాయణలకు జన్మించారు. వీరు ప్రభుత్వ 
ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. 

వీరి రచనలు 1. వలపటదాపట (వచన కవితా సంపుటి - 2013, 2. 
మన కొల్లాపురం కృష్ణానదిమతల్లి పుష్మరశోభి - 2016. 


కొల్లాపురం విమల (22.06. 1963) : 


వీరు కొల్లాపురం పట్టణంలో సౌభాగ్య లక్ష్మీ, పురుషోత్తమరావులకు జన్మించారు. 
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐఐఐటి హ్యుమానిటీస్‌ శాఖలో తెలంగాణ చరిత్ర మరియు 
సంస్కృతులను విద్యార్థులకు బోధిస్తున్నారు. 

వీరి ముద్రిత రచనలు 1. ఊరేగింపు (తెలంగాణ భాషా, సాంస్కృతిక, చారిత్రక 
సంచిక) సంపాదక వర్గ సభ్యురాలు, 2. నెమలీక - సహ సంపాదకత్వం, 3. జులూస్‌ 
- సహ సంపాదకత్వం, 4. గడ్డిపూలు - 2008 (పాలమూరు కథలు) సంపాదకత్వం, 
ర్‌. కలెక్టెడ్‌ వాయిస్‌ (బులిటెన్‌) - తెలంగాణ స్త్రీల గొంతుకలు, 6. అనుభవాలు - 
దృక్పథాలు (2014) సంపాదకత్వం తెలంగాణ మహిళల స్వరాలు. 


అధ్యాయం -4 73 


తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల “గొంతును ఇట్లా అక్షరబద్దం చేశారు. 


“అర్ధరాత్రి/ సూర్యబింబం ఉదయించే / యూనివర్సిటీ స్కేప్‌లో / వేల 
చందమామల వెన్నెల/ వెలుగు చూసి / కొండదిగి / కవిగొంతు రాగమయె. 


కాలేజీ పిల్లలు ఆడిండ్రు 
ధన ధన దరువులతో 
ముక్త కంఠంలో 
విముక్తి గీతం 


గుడిపల్లి నిరంజన్‌ (15.04.1981) : 


వీరు నాగర్‌కర్నూల్‌, గుడిపల్లి (గ్రామంలో కొడిదల కిష్టమ్మ, పోషన్నలకు 
జన్మించారు. వీరి వృత్తి ప్రభుత్వ ఉపాధ్యాయులు. వర్తమాన జీవితంలోని 
అసమానతలకు తన కవిత్వంలో పెద్దపీట వేస్తాడు. 

వీరి రచనలు 1. మహాబోధి” - (2015), 2. బడికైతలు - 2016 (కుమ్మెర 
విద్యార్థుల కవితా సంకలనం), ౨. “లందపొద్దు” (తెలంగాణ బహుజన కవిత్వం - 
2016), 4. 'ఎరుకి బహుజన మహోద్యమ దీర్హక్రావ్యం - 2017, 5. పొద్దెంది - 
కందనూలు కవిత్వం - సంపాదకత్వం, 6. జూలూస్‌ - కవులలో ఒకరు, 7. 'ఎడిగెల” 
తెలంగాణ కవితా సంకలనం (అముద్రితం). వీరు కథకులుగా రాణిస్తున్నారు. 
నీరటిగాడికల, ఊరుమెచ్చిన మనిషి కథా సంకలనాలలో అచ్చైనాయి. 


కె.మదన్‌మోహన్‌ (01.01. 1955) : 


వీరి పూర్తిపేరు కటికనేని మదన్‌మోహనరావు. కొల్లాపురం పట్టణంలో 
సౌభాగ్యలక్ష్మి, పురుషోత్తం రావులకు వీరుజన్మించారు. వీరు జిల్లా రెవిన్యూ అధికారిగా 
పదవీ విరమణ పొందారు. 

వీరి రచనలు 1. సఫర్‌ (నా ఉద్యోగయాత), 2. ఆమె (స్మృతి సంచిక). 
గుడిపల్లి నరసింహారెడ్డి (25.12.1962) : 

వీరు నాగర్‌కర్నూల్‌ మండలంలోని గుడిపల్లిలో పార్వతమ్మ, కుర్మారెడ్డిలకు 
జన్మించారు. 


74 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


వీరి రచనలు 1. వెలుగురేఖలు (2017 - అభ్యుదయ భావకవితా మాలిక), 
2. గుడిపల్లి గట్టు శివనామ సంకీర్తనలు’ 2018. 
“గ్రామసభి , భూమిపుత్రుడు, (ప్రేమ విలువ, 'స్పృహు మొ॥నవి. ఎయిద్స్‌పై 


సందేశాత్మక నాటకాలు రాశారు. 
ఆమ్‌గోత్‌ వెంకట్‌పవార్‌ (02. 06. 1980) : 


వీరు బిజినేపల్లి మండలం, కారుకొండ తండాలో ఆమ్‌గోత్‌ మల్యా నాయక్‌, 
మోతి బాయిలకు జన్మించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. 

వీరి రచన 1. మరోలదణి (2017). 'మరోలదణి” పుస్తకము కారుకొండ 
తండా శైఫియత్‌ అనవచ్చు. 


జయహనుమంత్‌ నాయక్‌ : 


వీరు తిమ్మాజిపేట మండలంలోని “జీగుట్టతాండిలో భాషా, భీమణిలకు 
జన్మించారు. వీరి వృత్తి ప్రభుత్వ ఉపాధ్యాయులు. 
వీరి రచన 1. బాటసారి - (2018). 


తమటం శ్రీనివాసగౌడ్‌ (14.11.1960) : 


వీరు కొల్లాపూర్‌ తాలుకాలోని నింగోటం గ్రామంలో లక్ష్మీదేవమ్మ, 
బాలీశ్వరయ్యలకు జన్మించారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తు వివిధ పత్రికల్లో కవిత్వం 
రాస్తున్నారు. 

రచన : 'కవిర్నేతి (సంపాదకత్వం), ఇది శ్రీశ్రీ స్మారక సంచిక. 


మరికంటి నరసింహ (19. 12. 1965) : 


వీరు కొల్లాపురం తాలూకాలోని సింగోటం గ్రామంలో శాంతమ్మ దానయ్యలకు 
జన్మించారు. వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాసబ్యాంకు మేనేజర్‌గా ఉన్నారు. 

వీరి ముద్రిత రచనలు 1. అమ్మ (వచన కవితా సంపుటి), 2. పాలమూరు 
నానీలు, 3. పొడుపు కవితలు, 4. 116 రుబాయిలు. వీరి అముద్రితాలు 1. ఈ 
రోడ్డు ఎక్కడికి పోతుంది (దీర్గకవిత), 2. తప్పదు (వచన కవిత), 3. గజల్స్‌. 


అధ్యాయం -4 75 


శ్రీమతి పద్మాలయ ఆచార్య (1409. 1965) : 

వీరు కొల్లాపూరు తాలూకాలోని పెంట్లవెల్లి గ్రామంలో జయలక్ష్మమ్మ, శేషభట్టరు 
నరసింహాచార్యులకు జన్మించారు. వృత్తి ప్రభుత్వ ఉపాధ్యాయులు. జాతీయ 
అంతర్జాతీయ స్థాయిలో హరికథా ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో సన్నానాలు పొందారు. 

వీరి రచనలు 1. పాలమూరు జిల్లా హరికథకులు, 2. నవ్వుల నావ (పిల్లల 
నాటికలు), 3. ఉరుకుంద చరిత్ర. 

అముద్రిత రచనలు 'శ్రీకృష్ణలీలలు” శివలీలలు, కన్యకాపరమేశ్వరి చరిత్ర, 
సాయి చరిత్ర, భావనాబుషి చరిత్ర, ఉరుకుంద మహాత్యం, పోలుకుల్లు మహాత్యం, 
పక్రీజీ చరిత్ర మొ॥వి. 


సోమశిల సురేష్‌బాబు (19.04. 1966) : 


వీరు కొల్లాపూర్‌ పట్టణంలో చిన్నమ్మ, కిష్టయ్యలకు జన్మించారు. వీరు ప్రభుత్వ 
ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. 
వీరు 'అభినందని మరియు “వాహిని సంచికలకు సహ సంపాదకత్వం 


వహించారు. 
ప్రతాప్‌ కౌటిల్య : 
వీరు ఏదుల గ్రామంలో జన్మించినా పాలెం గ్రామంలో స్థిరపడినారు. వీరి 
పూర్తిపేరు కె. ప్రతాపరెడ్డి. వీరి కవిత్వంలో గాఢత, తాత్వికత, భావుకత ఎక్కువ. వీరి 
కవిత్వానికి వస్తువులు వివ్వం, భూగోళం, సూర్యుడు, చంద్రుడు, ప్రకృతి, మనిషి 
మొ॥నవి. 
వీరి రచనలు 1. “సైన్స్‌ రచన - విజ్ఞానశాస్తాల సంపుటి, 2. సంతకం 
(కవిత్వ సంపుటి 2017). 
“నీవెక్కడి నుండి 
మొదలయ్యావో 
నీవెక్కడిదాక కొనసాగాలో 
నిన్ను - నీవు నిర్ధారించలేవు 
నిన్ను ఆశించే యంత్రంగా సమూహం.” 


శిల్ప సౌందర్యంతో కవిత్వంరాయడంలో ప్రతాప్‌ కౌటిల్య దిట్ట. 


76 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


కలమంద చెన్నయ్య (02.08.1966) : 


వీరు కల్వకోలు గ్రామంలో కొల్లాపూర్‌ తాలూకాలో చింతమ్మ, నరసింహలకు 
జన్మించారు. వీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. 

వీరు 1. కలమంద చైతన్య గీతాలు, 2. కలమంద జానపద గేయాలు అనే 
రెండు సి.డి.లను విడుదల చేశారు. చెన్నయ్యగారు అనేక సామాజిక అంశాలపై, 
తెలంగాణ ఉద్యమంపై, ప్రజా సమస్యలపై చాలా చైతన్యవంతమైన గీతాలు రాశారు. 


దేవకాటమరాజు నరసింహులు (1406. 1956) : 


వీరు ఏదుల గ్రామంలో పుట్టినా అచ్చంపేట పట్టణంలో స్థిరపడినారు. వీరి 
తల్లిదండ్రులు రాములు ఎల్లమ్మలు. 
ముద్రిత గ్రంథం : “మాతృశతకంి ఈ శతకంలోని మకుటము 'మహిని 
త్యాగశీలి మాతృమూర్తి. 
“అమ్మ ప్రేమ జీవనామృత వాహిని 
విశ్వమంత నాడి వెలుగుచుండు 
అమ్మ చరితమన్న అంతబులేనిది 
మహిని త్యాగశీలి మాతృమూర్తి” 


అముద్రిత రచనలు కూడా వీరివి చాలానే ఉన్నాయి. వాటిలో గీతాశతకము, 
సంఘం శరణం గచ్చామి,చిటుకు - పొటుకు (నానీలు). 


వై.దేవదానం (11.05. 1945) : 


వీరు బల్మూరు మండలం, ఇప్పకుంట గ్రామంలో రాములమ్మ, బాలయ్యలకు 
జన్మించారు. వీరు విశ్రాంత ఉపాధ్యాయులు. 
రచనలు : 1. భావనతరంగాలు. 


వెంకటేశ్వరశర్మ - సుచరిత : 


వీరు అచ్చంపేట ప్రాంతంలో జన్మించారు. “అడుగులు” వీరి కవిత్వ పుస్తకం. 
సుచరిత, వెంకటేశ్వర శర్మలు భార్యభర్తలు. 


అధ్యాయం -4 TT 


డి.కృష్ణయ్య (10.02. 1968) : 


వీరు కోడేరు మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో దేశమోని బాలమ్మ, 
కిష్టయ్యలకు జన్మించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై వీరు రాసిన పాటలు 
రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందినవి. 

వీరి రచనలు 1. 'మార్చుబాటి బాలకార్మిక గేయ సంపుటి. 


బైరోజు చంద్రశేఖర్‌ (06.06.1970) : 


వీరు కొల్లాపూర్‌ తాలుకాలోని పెంట్ల గ్రామంలో వేదవతి, దామోదరాచార్యులకు 
జన్మించారు. 
వీరి రచన 1. 'శ్రీకరస్థల నాగలింగేశ్వరస్వామి చరిత్ర. 


బైరోజు రాజశేఖర్‌ (25.07. 19783) : 


వీరు పెంట్లవెల్లి గ్రామం, కొల్లాపూర్‌ తాలూకాలో వేదవతి, దామోదరాచార్యలకు 
జన్మించారు.. వృత్తి ప్రభుత్వ ఉపాధ్యాయులు. 

వీరి రచనలు 1. చిరుజల్లు (బాల సాహిత్య సంపుటి), 2. వసంతం (సంచిక), 
3. సారథి - సంపాదకత్వం. 


డా॥ పుట్ట శ్రీనివాసులు (05. 10.1977) : 


వీరు కొల్లాపూర్‌ తాలూకా, ఎన్మనబెట్ల గ్రామంలో కాశమ్మ, బాలయ్యలకు 
జన్మించారు.. వీరు హైదరాబాదులోని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ఆంధ్ర 
ఓరియంటల్‌ కాలేజీలో 2005 నుంచి తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. 

వీరి రచన : పుట్టశ్రీ వ్యాసావళి. వీరు తెలుగు సాహిత్యంలో విమర్శలో జివియస్‌ 
స్థానం (యం.ఫిల్‌. సిద్ధాంత గ్రంథం) రాశారు. ప్రస్తుతం రాయప్రోలు - జాషువా 
ఖండకావ్యాల తులనాత్మక పరిశీలన) అనే అంశంపై పిహెచ్‌.డి. చేస్తున్నారు. 


డా॥ బైరోజు శ్యాంసుందర్‌ (27.04. 1978) : 


వీరు కొల్లాపూర్‌ తాలూకా, పెంట్లవెల్లి గ్రామంలో వేదవతి, దామోదరాచార్యులకు 
జన్మించారు.. 


78 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


వీరి రచన 1. ఉషోదయం - పాఠశాల సంచిక (సంపాదకులు). వీరు 
“తెలుగులో విశ్వకర్మ సంబంధిత సాహిత్యం - పరిశీలన” అనే అంశంపై పిహెచ్‌.డి. 
చేసి డాక్టరేటు పొందినారు. ప్రస్తుతం వీరు తెలుగు పండితునిగా పనిచేస్తున్నారు. 


యెడవల్లి నాగరాజు (17.04 1981) : 


వీరు పెద్దకొత్తపల్లి మండలం, చిన్న కొత్తపల్లి గ్రామంలో సుమిత్రమ్మ, 
లింగరాజులకు జన్మించారు. వీరి వృత్తి ఆర్‌.ఎమ్‌.పి డాక్టరు. సమాజపు స్థితిగతులపై 
ఆలోచింపజేసే విధంగా వీరి కవితా స్పందన ఉంటుంది. 

వీరి రచన : “కాకి - కోకిల), 'నాకవితలు”. 


సోమశిల తిరుపాల్‌ (10.08. 1973) : 


వీరు కొల్లాపూర్‌ మండలం, సోమశిల గ్రామంలో చిన్నపెంటమ్మ, లక్ష్మయ్యలకు 
జన్మించారు.. 

వీరి రచనలు 1. “ఆడుతు పాడుతు అ ఆ ...ఇ ఈ నేర్చకుందాం” 2013, 
2. “దేశమును (ప్రేమించుమన్నా దేశభక్తి గేయాల సంకలనము (సంపాదకులు), 
3. “సోమశిల దేవాలయాల చరిత్ర” (సంపాదకులు),- 2016. 


గూడెల్లి శీనయ్య (18.04 1979) : 


వీరు బల్మూరు మండలంలోని “అనంతవరం” గ్రామంలో నిరంజనమ్మ, 
నారాయణలకు జన్మించారు. వృత్తి ప్రభుత్వ ఉపాధ్యాయులు. 

వీరి రచనలు 1. సిరులమూట శతకము, 2. పదకౌముది, 3. ఆధునిక 
శతక సాహిత్యం - ప్రజాజీవన చిత్రణంి అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్‌.డి. 
పొందినారు. 


సంద్రమందు నీరుచాలినంతున్నను 
గొంతు తడప లేవు గుక్కెడైన 
అర్జినాదుకొనిన యర్థము వ్యర్థము 
థ థ థ 
సిరుల మూట తెలుగు శీనుమాట” 


అధ్యాయం -4 79 


ఎం.డి.ముస్తఖీం (27.04 1977) : 


వీరు కొల్లాపురం పట్టణంలో రూఖ్యాబీ, మహమూదు గార్లకు జన్మించారు. 
వీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. హితబోధ, రెడీఫర్‌ సక్సెస్‌, 
సాహిత్యాభిలాష మొదలగు అముద్రిత గ్రంథాలున్నాయి. రచన, గానం, స్వరకల్పన 
స్వయంగా చేసి ఇప్పటివరకు రెండు ఆల్బమ్స్‌ను విడుదల చేశారు. 

1. ప్రేమ హృదయం, 2. ఆకాశమే అంతమైపోయే నీవు లేనిదే వీరి రచనలు. 


ఆవుల చెన్నమ్మపుత్ర శ్రీరామ్‌ఆర్యా (26.10. 1985) : 


వీరు నందివడ్డెమానులో చెన్నమ్మ, సత్యన్నలకు జన్మించారు. వృత్తిరీత్యా 
అద్వకేట్‌గా పనిచేస్తున్నారు. వర్ధమానపురం యొక్క సాహిత్య, సామాజిక, ఆర్థిక, 
విశిష్టతలను తెలుపుతూ “వర్థమానపురం (నందివడ్డెమాన్‌) గ్రామ చరిత్ర - సంస్కృతి'ని 
వీరు రాశారు. వర్థమానపురం రాజ్యం గురించి, కందూరు రాజ్యం గురించి శేషాద్రి 
రమణకవులు రచించిన 'వసుంధరి నవలను వీరు పునర్శుద్రించారు. 


ఆడెపు శ్రీనివాసులు : 


వీరు అచ్చంపేట తాలూకాలోని బల్మూరు మండలంలోని అనంతవరం 
గ్రామంలో ఆడేపు కాశమ్మ, నరసింహులకు జన్మించారు. వీరు ఉపాధ్యాయులుగా 
పనిచేస్తున్నారు. 

వీరి రచన : 1. శ్రీనివాస శతకం (2011). 

“రెతు మేలు కోరికోతబడెను చేలు 

చచ్చి మళ్ళీపుట్టి చచ్చునన్ని 

పంట వలెనె నరుడు పరులకై బ్రతకాలి 

శైషశైలవాస శ్రీనివాస!” 
రాసమొళ్ల చంద్రయ్య-మొగుళ్ల కురుమయ్య : 

వీరిద్దరిని గేయ జంట కవులనవచ్చు. లింగాల మండలంలోని అప్పాయిపల్లి 
వీరి స్వంత గ్రామం. రాసమొళ్ల చంద్రయ్యగారి తల్లిదండ్రులు బాలమ్మ, బీరయ్య. 
కురుమయ్య తల్లిదండ్రులు రేణమ్మ, నిరంజన్‌. 

వీరి రచన : “సలేశ్వరం లింగమయ్యస్వామి పాటలు’ - 2016. 

ఈ పాటల్లో భక్తి, భావుకత్వం తారాస్థాయిలో ఉన్నది. 


80 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ఎదిరేపల్లి కాశన్న (15. 12. 1975) : 


వీరు కొల్లాపూర్‌ తాలూకాలోని చంద్రకల్‌ గ్రామంలో మశమ్మ, సవారయ్యలకు 
జన్మించారు, బహుజన చైతన్యకాంక్షతో కవిత్వం రాస్తున్నారు. 
రచన : మూలచుక్క కవిత్వం. 


డా॥ దండుగల శ్యాంసుందర్‌ (10.05.1980) : 


వీరు తెలకపల్లె మండలం, లక్నారం గ్రామంలో వడ్డె పార్వతమ్మ, ఎల్లయ్యలకు 
జన్మించారు. శ్యామన శతకం(2009), చిటిక సప్తశతి (2015), దగాపడ్డ వికలాంగులు 
(2016), పాలమూరు జిల్లాక్షేత్రమహాత్య పద్యకావ్యాలు- అనుశీలన (2018) 
సిద్దాంతగ్రంథం, శ్రీగణపతి సచ్చిదానందస్వామి దివ్యమహిమలు (2018), నవ 
యుగానికి నవ్యకవిత సామాజిక వివేచన వీరి రచనలు. 


నాగర్‌ కర్నూలు జిల్లా - ఉర్జూకవులు : 


ఉమ్మడి పాలమూరు జిల్లాలో “దక్కని సంసృతి” ప్రభావం ఉంది. తెలుగు 
భాషపై ఉర్జ్చు ప్రభావం ఉంది. ఉర్దుపదాలు అన్యాపదేశంగా కవిత్వంలో వస్తాయి. 
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉర్పులో రాసిన తెలుగు కవులున్నారు. తెలుగు రాసిన ఉర్లు 
కవులు కూడా ఉన్నారు. కొత్తపల్లి జానకీరాంరెడ్డిగారు 'బిస్వీనదిమే' మహేలకా జులెఖకీ 
అబదీ ఖాబగాహ్‌, మొహబ్బత్‌కి రాహ్‌” మొన రచనలు చేశారు. 

మహమ్మద్‌ జలార్‌ ఆరిఫ్‌ “షాయర్‌ షనాఖత్‌”ను, సయ్యద్‌ ఖుతుబుద్దీన్‌ పరేషార్‌ 
“ఆల్‌వూస్‌ జెపాఖే”ను, అల్‌హజ్‌ మహమద్‌ ఉస్మాన్‌ ఖిస్సా తప్పిరే యూస్‌ఫ్‌, మువ్వాయి 
జెహస్సా ఇలా జుప్‌సాలికీన్‌ పుస్తకాలను రాశారు. 
గడ్డంపల్లి భూపాల్‌రెడ్డి : 

వీరు తెల్మపల్లి మండలం గడ్డంపల్లి వాస్తవ్యులు. ఆగస్టు, 2008లో ధూం 
ధాం తడాఖి పేరుతో ఇరవై ఐదు పాటలతో పుస్తకాన్ని ప్రచురించాడు. తెలంగాణ 
ఉద్యమకారుడిగా పేరుపొందిన భూపాల్‌ తెలంగాణమీదరాసిన ఈ పాటల్లో తెలంగాణ 
గొప్పదనం, వీరత్వం, త్యాగం మొదలైనవి కనబడుతాయి. 


అధ్యాయం -4 81 


పసుల చంద్రారెడ్డి (02.08.1949) : 


వీరు వంగూరు మండలం జాజాల గ్రామంలో జన్మించారు. వృత్తిరీత్యా 
కల్వకుర్తిలో స్థిరపడ్డారు. లక్ష్మీదేవి, రాంరెడ్డిగార్లు తల్లిదండ్రులు. పద్య కదంబం, 
గురురాఘవేంద్రచరిత్ర (నిర్వచనము) వీరి ముద్రిత రచనలు. శ్రీగురు చరిత్ర, 
సమస్యాపూరణాలు, గేయాలు వీరి అముద్రితాలు. 


ఉ.1 సారవిచార ధీరులగు చారుకవిత్వమహత్వ పూర్చులన్‌ 
సూరి వరేణ్యులన్‌ దలతుసూక్తి మరందము గ్రోలుకొంటకై 
సారసుగంధబంధుర ప్రశస్తిని పండితమండలిన్‌ సదా 
ధీర మనస్సుతో దలచి దివ్యముగా హృదినిల్చుచుండెదన్‌ 


ఆచార్య టి. మోహన్‌సింగ్‌ (17.7.1943) : 

వీరు వెలుదండ గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 
హిందీ విభాగంలో పనిచేశారు. భారతీయ జ్ఞానపీర్‌ బహుమతి గ్రహీతలు. 'ఆశాలయం, 
ఓ రామ నీ నామ మెంతో రుచిరా!, కృష్ణం వందే జగద్గురుమ్‌, ఈ మట్టి గొప్పది” 
వీరి తెలుగు రచనలు. 'సాలోత్తర్‌ హిందీ ఉపన్యాస్‌ ప్రతిపాద్య బెర్‌ శిల్ప, అస్మితాకీఖోజ్‌, 
హిందీ సాహిత్య్‌కా ఇతిహాస్‌, తెలంగాణ జెర్‌ అన్య్‌ కవితాయే, ప్రతిబద్ధత' వీరి హిందీ 
రచనలు. వీరి సంపాదకత్వంలో 25 (గ్రంథాలు వెలువడినవి. 
నార్లకంటి బుచ్చయ్య : 

వీరి స్వగ్రామం రఘుపతి పేట. 'నార్లకంటి బుచ్చయ్య కవితలు’ వీరి రచన. 
చిరివెల్లి రామశర్మ (16.01.1953) : 

వీరు చారగొందమండలం, జూపల్లి గ్రామానికి చెందిన కవి, పండితుడు. 
కల్వకుర్తిలో స్థిరపడిన వీరు సంస్కృతంలో రచనలు చేశారు. విశ్వనాథశర్మ, మణమ్మలు 
తల్లిదండ్రులు. “అంత్యాక్షరి, భారతసావిత్రి, ఆర్షవిజ్ఞాన సర్వస్వము, సంస్కృతేన 
సంభాషణం కురు” వీరి రచనలు. 
కసప శ్యాంసుందర్‌ (1960) : 

వీరి స్వగ్రామం తెల్మపల్లి మండలం, ఆలేరు. ప్రమీల, సుబ్రమణ్యం 
తల్లిదండ్రులు. వీరు వృత్తిరీత్యా వైద్యులు. “'హితపథం, క్రాంతిపథం, మానవపథం, 
నీతిపథం) వీరి రచనలు. 


82 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


కసప నరేందర్‌ (12.11.1977) : 

వీరి స్వగ్రామం తెల్మపల్లి మండలం, ఆలేరు. కసప ప్రమీల, సుబ్రమణ్యం 
తల్లిదండ్రులు. 'కొలిమి సాహిత్య వ్యాస సంపుటి, గూడ అంజయ్య మోనోగ్రామ్‌, 
కొత్తపల్లి జయశంకర్‌ మోనోగ్రామ్‌, తెలంగాణ ఉద్యమం-పాట, శోధన వ్యాస సంపుటి 
వీరి రచనలు. నిజాం కళాశాల తెలుగు శాఖలో పనిచేస్తున్న వీరు “బతుకు 
నవల-పరిశీలని అంశంపై ఎం. ఫిల్‌.ను, అంపశయ్య నవీన్‌ నవలలు- సామాజిక 
చైతన్యం” అంశంపై పిహెచ్‌.డి. ని చేశారు. 
షహబాజ్‌ అహ్మద్‌ఖాన్‌ (08.05. 0991) : 

వీరు కల్వకుర్తి పట్టణ నివాసి. సాదిఖా బేగం, షంషీర్‌ఖాన్‌లు తల్లిదండ్రులు. 
(ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. ఓ గెలుపుకోసం 
(2011), నెత్తుటి భాష (2014), యుద్ధం మాట్లాడుతుంది (2018) ఈయన రచనలు. 
మొదటి రెండు వచన కవిత్వంకాగా చివరి దానిలో మాత్రం వచన కవిత్వంతోపాటు 
వ్యాసాలు కూడా ఉన్నవి. 


అధ్యాయం -4 83 


6. నాగర్‌ కర్నూల్‌ జిల్లా - కథాసాహిత్యం 
భాభ 


కందనూలు కథా సాహిత్యం 


తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయ (ప్రతిష్ట చేకూర్చినది. కథాసాహిత్య 
ప్రక్రియ. మానవునికి ఊహ మొదలైనప్పుడే కథ పుట్టింది అంటారు. మానవుడు 
మాట్లాడుతున్న తొలినాళ్లలోనే కథపుట్టిందని పెద్దలుచెప్తారు. 

తెలుగు సాహిత్యంలో చైతన్యాన్ని రేకెత్తించిన కథలు, జిజ్ఞాసను కలిగించిన 
కథలు చాలా వచ్చాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పద్యసాహిత్యం, శతకసాహిత్యం 
వచ్చినంత పరిమాణంలో కథాసాహిత్యం రాలేదని చెప్పవచ్చు. దాదాపుగా 60 మంది 
చిన్నా పెద్ద కథకులున్నారు. కాని పుస్తక రూపంలో అచ్చైన కథలుచాలా తక్కువగా 
ఉన్నాయి. చాలా కథలు వివిధ పత్రికలలో ప్రచురణ అయినాయి. 

ఉమ్మడి కథాసంకలనాలు మొదటగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే వచ్చాయి. 
“గడ్డిపూలు” అనే కథా సంకలనం 1964వ సం॥లోనే వచ్చి మొదటి 'కథా సంకలనం'గా 
కీర్తి నిలువుకున్నది. ఈ కథా సంకలనంలో మొత్తం 7 కథలున్నాయి. సంపాదకులు 
“తాండ్ర జనార్ధనరెడ్డిగారు. 

గడ్డిపూలు కథా రచయితల్లో ఒకరు సంపత్‌రావు కల్వకుర్తి తాలూకాలోని 
తిప్పారెడ్డిపల్లికి చెందినవారు. వీరు “ఆరని బ్రతుకులు” అనే గొప్ప కథను రాశారు. 
తిమినేనిపల్లి నారాయణరెడ్డి గారు తన ఊరుపేరునే కలంపేరుగా పెట్టుకున్నారు. 
“దిష్టిబొమ్మలు” కథ రాశారు. ఈ సంకలనంలో ఒకే గ్రామం నుండి ఇద్దరు 
కథకులున్నారు వారే తాండ్రవాసులు సుధాకర్‌రెడ్డి, దామన్న. సుధాకర్‌రెడ్డిగారు 
“తెలిమబ్బు” కథ రాయగా దామన్న గడ్డిపూలు” కథ రాసినారు. వంగూరు 
మండలంలోని తిప్పారెడ్డి పల్లికి చెందిన చల్చత్‌రావు గారు ‘విమోచన కథరాయగా 
రంగాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసాచార్యగారు “అమాయకులు కథ రాశారు. 


84 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


లక్ష్మీనాథ్‌ “ఊహకందని బంధాలు కథరాశారు. అచ్చంపేటకు చెందిన పర్వతరాజు 
కూడ కథలు రాశాడు. 

వహీద్‌ఖాన్‌ పూర్తిపేరు పి.అబ్బుల్‌ వహీద్‌ఖాన్‌. వీరు ఉపాధ్యాయులుగా 
పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు మోహిదిన్‌వీ, అబ్బుల్‌ఖాన్‌లు. వీరు 'చారాణా అనే 
కథల సంపుటిని (2017) ప్రచురించారు. *“చారాణాలో మొత్తం 12 కథలున్నాయి. 
కులం, మతం, పర్యావరణం, మానవత్వం, ఐక్యత, లింగవివక్ష అంశాలు కూడా ఈ 
కథల్లో చోటు చేసుకున్నాయి. 

ఎం.నారాయణ అచ్చంపేట తాలూకాలోని అమరాబాద్‌ మండలంలోని 
మన్ననూర్‌ గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఎల్లమ్మ, బాలయ్యలు. వీరు 
10.83.1966 సం॥లో జన్మించారు. వీరు కవిత్వం, కథలు విరివిగా రాస్తున్నారు. 

రచన : 'ఎర్రదుక్కి కథల సంపుటి (2017). “ఎర్రదుక్కిలో మొత్తం 11 
కథలున్నాయి. వీరి కథలన్నీ జీవిత ప్రతిబింబాలే. 

పి: యశోదారెడ్డి తెలంగాణలో అగ్రశ్రేణి కథకురాలు. వీరు 'మా ఊరిముచ్చట్లు”, 
ధర్మధ్వజం, “ఎచ్చమ్మి కథలు మొదలగు నంపుటాలు (ప్రచురించారు. 
పి.వెంకటరామారావు 'కొత్తనాగలి” కథ ప్రచురించారు. అందుగుల తిరుమలరావు 
తాడురు మండల కేంద్రానికి చెందినవారు వీరు “నిష్ఫలం” అనే ఒక కథరాశారు. 
వీరి సోదరులు అందుగల లక్ష్మణరావు వీరు 'అంతేనానోయ్‌” అనే కథరాసినారు. 
జి. వెంకోజిరావు “కళంకం అనే కథ రాసినారు. ఇది కృష్ణపత్రికిలో ప్రచురించారు. 

నాగర్‌ కర్నూలుకు చెందిన మిర్యాల విశ్వనాథం గారు ఒక చల్లనిరాత్రి, 
పచ్చనోటు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మొ॥లగు కథలు రాశారు. ఇవి ఆంధ్రపత్రికలో 
అచ్చుకాబడినాయి. వెల్దండ రఘుమారెడ్డి “ఇవి మన బ్రతుకులు” అనే కథరాసినారు. 


అధ్యాయం -ర్‌ 85 


6. నాగర్‌ కర్లూల్‌ జిల్లా - సంకీర్తనా సాహిత్యం 
భా 


నాగర్‌ కర్నూల్‌ జిల్లా వాగ్గేయ సాహిత్యం 


తెలంగాణలో పద్యకవుల కంటే గేయకవులే ఎక్కువ. ఈ గేయాలని సంకీర్తనల 
రూపంలో, భజనరూపంలో ఒక తరం నుండి మరో తరానికి మౌఖికంగానే ప్రచారంలో 
ఉన్నాయి. లిఖిత రూపంలోకి వాగ్గేయ సాహిత్యమును మార్చుకోక పోవడం వల్ల, 
భద్రపరచు కోకపోవడం వల్ల చాలా నష్టం జరిగింది. 


దాః పి.భాస్మరయోగి : 


1977లో తిమ్మాజిపేట మండలం, బుద్ధ సముద్రం (గ్రామంలో జన్మించారు. 
పసుపుల వెంకటమ్మ, లక్ష్మయ్య తల్లిదండ్రులు. వీరు “పాలమూరు జిల్లా సంకీర్తనా 
సాహిత్యం - ఒక పరిశీలన అనే అంశంపై పరిశోధనచేసి సిద్ధాంత (గ్రంథాన్ని 
రచించారు. తరువాత వారే “పాలమూరు జిల్లా వాగ్గేయకారులు” అనే [గ్రంథాన్ని 
రచించి ప్రకటించారు. ఈ పుస్తకంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సంకీర్తనా 
చార్యుల వివరాలు ఉన్నాయి. “శ్రీ వేపూరు హనుమద్దాసు, ధర్మధ్వజం, హిందువుల 
పండుగలు, సమత్వసాధనలో సౌజన్యమూర్తులు, ఒక నియంత తలవంచిన రోజు, 
ధర్మజిజ్ఞాస, స్వామి వివేకానంద ఏకపాత్ర, ఫోర్త్‌ ఎస్టేట్‌, తెలంగాణ సాహిత్య సౌరభాలు 
వీరి ఇతర రచనలు. 


అహమ్మదోద్దిన్‌ ఖ్వాజా (1905) : 


వీరు ముస్లిం తత్త్వకవి. వసంతపూరులో ఫట్రున్నీసా, షేక్‌ బాలెసాహెబ్‌లకు 
జన్మించారు. వసంతపూరు బిజినాపల్లి మండలంలో గలదు. అహమ్మదోద్దిన్‌ గారికి 
హిందు శిష్యులుండేవారు. “అహమదోద్దిన్‌ ఆత్మతత్వ్వము”లు అనేది వీరి (గంథం. 


86 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


వీరి తత్వాలు మనసా”, 'గురువరా” అనే సంబంధనలో ఉన్నాయి. పద్యాలు, తత్వాలు, 
కీర్తనలు, గజల్స్‌ మొత్తం కలిపి 1267 రచనలున్నాయి. 


కప్పదాసు గంధం : 


వీరు వైశ్యులు. వీరు బిజినపల్లిలో జన్మించి, తరువాత ఆవంచలో స్థిరపడినారు. 
వీరి 88 కీర్తనలు లభించుచున్నాయి. 'రసముగ్రోలు వలెరా భక్తిరసము (గోలవలెరా” 
వీరి ప్రముఖ కీర్తన. 
ఉప్పరిపల్లి కృష్ణదాసు : 

వీరు తత్వకవి. లక్ష్మీనరసమ్మ, నరసయ్య గార్లకు వట్టెంలో జన్మించారు. వీరి 
మేనమామ తిరునగరి పాపకవి, సింహయ్యల సహాయంతో చదువు నేర్చుకొన్నారు. 
కృష్ణదాసు కీర్తనలన్ని తాను రచించిన “సోలిపురం గురుభజన కీర్తనలు” పుస్తకంలో 
ఉన్నాయి. ఇహపరాలు రెండు కావాలి. ఇందుకోసం సుగుణం, నిర్గుణం రెండు 
కావాలని చెప్పినారు. 

నాగర్‌కర్నూలు తాలూకాలో అప్పాజి పల్లిలో కృష్ణదాసు చిలుక గారు 
నివసించారు. చిలుక వీరి ఇంటిపేరు. ఇతని తల్లితండ్రులు శాయిరెడ్డి, శేషమ్మ. వీరు 
గురువు పురుషోత్తముడు. వీరి రచనలు గురుశిష్యసంవాదం, మన్నెంకొండ హనుమద్దాసు 
చరిత్రం, నృసింహ భజనమాల. అప్పయ్యకవి సిరుసనగండ్ల శ్రీరామునిపై రామ 
కీర్తనలురాశాడు. వీరి వివరాలు అలభ్యం. 


“నారాయణ నీ నామము పారాయణ జేసెదను 
నారాయణ నీదు సేవజేతును ఏమారకను” 
అంటూ కీర్తనలు రాశారు. 


కొండోజు కొండయ్య (19283-1973) : 


వీరు కల్వకుర్తి తాలూకాలోని చేట రేవల్లి గ్రామంలో యతిరాజులు, 
లక్ష్మమ్మగారలకు జన్మించారు. వీరు ఆయుర్వేద వైద్యులు. యక్షగాన రచయిత, తత్వకవి 
“రూపాయితత్తం' ప్రసిద్ధి గాంచిన తత్త్వగీతం. 

“రూపాయ ఒక రూపాయ ఇది ఎంతమాయం రూపాయ” 


అధ్యాయం -6 87 


గంగయ్య సాతుపాటి (29. 11. 1948) : 


వీరు లింగాల మండు కేంద్రంలో జన్మించారు. న్యాయవాద వృత్తి చేశారు. 
విశ్వలింగ శతకం, ఆత్మ-పరమాత్మ భజనకీర్తనలు, గేయములు, పల్లెటూరి పాటలు, 
షిరిడిసాయిబాబ భజనకీర్తనలు వీరి రచనలు. చెర్ల తిరుమలాపురానికి చెందిన 
బొమ్మనమోనినాగయ్య తత్వాలురాశాడు. అవి అముద్రితం. 


జ్ఞానదేవ కవి (1920-1974) : 


వీరు వెల్లగొండ బిజినపల్లి మండలం, వెల్లగొండలో నారద గిరియమ్మ, 
రంగయ్యలకు జన్మించారు. వీరు “పుత్రకామేష్టి” అనే హరికథ రచించారు. 
మంగళహారతులు పాటలు, ఆంజనేయభజన కీర్తనలు, పూజపాటలు మొ॥వి వీరు 
రాశారు. 


“రావేలనన్ను బ్రోవా! బిరాన గురుదేవా” అనే కీర్తన ప్రసిద్ధిగాంచింది. 
గడ్డంపల్లి చెన్నదాసు : 
G ళల 


వీరు గడ్డంపల్లిలో నాగలక్ష్మమ్మ, చెన్న బాలయ్యలకు జన్మించారు. “శ్రీగురుబోధ 
రత్నావళి” అనే పుస్తకం రచించారు. దీనికి 'ముక్తికాంత విలాసం” అనే మరో పేరు 
గలదు.ఇందులో చాలా తత్త్వగీతాలున్నాయి. 


దాదాసాహెబ్‌: 


వీరు ఉప్పునూతలలో జన్మించారు. వీరు భక్తికీర్తనలు, సామాజిక కీర్తనలు 
ఎక్కువగా రచించారు. ప్లేగువ్యాధి గూర్చి సాహెబ్‌ ఆశుకీర్తన చెప్పడం జరిగింది. 
ప్లేగువ్యాధిని వీరు 'పిలకు” అని పిలిచేవారు. 


ముమ్మడి నరసింహదాసు : 


వీరు బిజినేపల్లికి చెందిన వారు. 'సప్తవార భజన కీర్తనలు రచించాడు. అవి 
ముద్రితం. శంకరమ్మ ఈశ్వరయ్య వీరి తల్లిదండ్రులు. 


జానకి రామాచార్యులు : 


వీరు పెంట్లవెల్లిలో జన్మించారు. మల్మిదాసు శిష్యులు వీరు. సంశయరపి 
అబోధామూలంి అనే గ్రంథంలో వీరి 4 తత్త్వగీతాలున్నాయి. 


88 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


కందూరి నరసింహకవి : 


వీరు పెనిమిళ్ల గ్రామస్తులు. వైశ్య శ్రేష్టులైన వీరు 'కి కార ప్రాసలో 'నటేశ 
శతకం” రాశారు. 


వేంకటపేట నరసింహులు : 


వీరు వంగూరు వాసి. వీరు అంధులు. భజనకీర్తనలు బహుచక్కగా చెప్పేవారు. 
నరసింహాచార్యులు వంగీపురం అలేరు గ్రామంలో జన్మించారు. మన్నె నాగయ్య 
నారదగిరి సంకీర్తన కవుల్లో ప్రముఖులు. లక్ష్మణదాసు శిష్యుడైన వీరు భావుకత కలిగిన 
వారు. 1850 ప్రాంతానికి చెందినవారు. నారాయణధ్వరి పల్లా గారు 1840సం॥ 
కల్వకుర్తిలో జన్మించారు. శేషమాంబ, లక్ష్మణశాస్తి అధ్వరిగారి తల్లిదండ్రులు. అధ్వరిగారు 
తన కీర్తనలకు 'హరిహరభజని కీర్తనలు అని పేరు పెట్టారు. ఇందులో 112 
కీర్తనలున్నాయి. 
చేగుంట పెంటయ్య : 

వీరు బిజినపల్లికి దగ్గరలోని చేగుంటలో జన్మించారు. “నీవు నేననే భేదమా 
నిజముదెలియక వాదమయా” అనే కీర్తన రాశారు. 
కొల్లూరు బుచ్చయ్య శరణు : 

వీరు నాగర్‌కర్నూల్‌ తాలూకాలోని తాడూరు వాసి. తల్లిదండ్రులు లింగయ్య, 
లింగమ్మలు. వీరికీర్తనలు ఎక్కువగా శివునిపైననే ఉన్నాయి. 197 కీర్తనలు రాశారు. 
వలకొండ మల్లయ్య (19038) : 

వీరు తూడుకుర్తి గ్రామంలో రాములమ్మ, శేషయ్యలకు జన్మించారు. ఆధ్యాత్మిక 


రంగంలో మలయాళస్వామి మార్గంలో సాధన చెస్తు అనేక రచనలు చేసినారు. 
150కిపైగా కీర్తనలు రాసినారు. సద్గురు భజన కీర్తనలు వీరి రచన. 


గోమఠం రత్నమాచార్యులు క 


వీరు వంగూరులో జన్మించారు. తండ్రి తిరువేంగళా చార్యులు. “సిరుసన 
గండ్లా శ్రీరామా మా పాలన జేయుము జయరామా” అనే కీర్తన చాలా అద్భుతంగా 
ఉంది. 


అధ్యాయం -6 89 


దరగోని రాములు (1883-14 11. 1968) : 
వీరు అమరాబాద్‌ మండలంలోని తిర్మలావురంలో జన్మించారు. వీరు 
భక్తిమార్గంలో రచనలు చేసిన కవి. ఎక్కువగా 'గీతార్థసారము వినుము” అనే కీర్తన 


బాగా ఇష్టంగా చదివేవారు. 
లక్ష్మదాసు నారదగిరి : 


వీరు నాగర్‌ కర్నూల్‌ తాలూకాలోని వట్టెం గ్రామంలో జన్మించారు. 18వ 
శతాబ్దంలో నారదగిరిక్షేత్రం”లో ఉండేవారు. వీరివి 192 కీర్తనలు, 95 మంగళ 
హారతులు, 18 లాలిజోల పాటలు లభ్యమైనవి. 


గోమఠం లక్ష్మణాచార్యులు జ 


వీరు వెల్దండ నివాసి. తండ్రి లక్ష్మణాచార్యులు. వీరు 18వ యేటనే కీర్తనలు 
పాడినారు. రాసినారు. వీరు 12 యక్షగానాలు రాసినారు. రాగ, తాళ పరిజ్ఞానం ఈ 
కవికి చక్కగా ఉన్నాయి. “నల్లనయ్య చిన్నికృష్ణా మెల, మెల్లన రార తండ్రీ అనేది 
ప్రధానమైనది. 'శ్రీ వేంకటేశ్వర కీర్తనలు” రచించారు. 

చేపూరు పెద్దలక్ష్మయ్యగారు అచల తత్వాలు, అచల మంజరి (గ్రంథాల్లో 
తత్వగీతాలున్నవి. గొప్ప తత్త్ప్వకవి తత్వం, కవిత్వం వీరికి బాగా అబ్బినవి. భరత 
లక్ష్మయ్య బిజినవల్లి మండలంలోని గుడ్గనర్వ గ్రామానికి చెందినవారు. 
వీరబ్రహ్మేంద్రస్వామి నాటకం, భజనలు వివిధ గ్రామాల్లో నేర్పుతూ, ఆడిస్తు సం.లు 
గడిపినారు. పెద్దపల్లి (తెల్కపల్లి మండలం) లో వంగీపురం వరదాచార్యులు జన్మించారు. 
వరదాచార్యులు ఆ ఊరిలోని వేంకటేశ్వర దేవాలయముపై వేంకటేశ్వర భజనమాలి 
అనే పేరుతో కీర్తనలు రాసినారు. అట్లానే తెల్కపల్లి జీవబ్రహ్మ ఆచారి గారి కుమారుడు 
వీర శేఖరాచారి గారు పిల్లలు ఆడుకునే ఆటలో తత్త్వాన్ని ప్రబోధించారు. 


“దాగిళ్లు మూగిళ్లు మూస్తరమ్మనృడే గురుడు 
దొంగవస్తె దొరికించు కొమ్మన్నాడే గురుడు 


దాగిళ్లో మూగిళ్లో దండవారి కోవెల్లో 
పిల్లివస్తే ఎలుక భద్రమని తెలుపుతున్నాడమ్మ గురుడు.” 


90 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


టప్ప వెంకట్రాములు : 


వీరు ఊట్మురు మండల కేంద్రానికి చెందినవారు. జూనియర్‌ లెక్చరర్‌గా 
పనిచేసి ఎన్నో తత్త్వగీతాలు రాసినారు. తిరునగరి వేంకటదాసు బిజినపల్లికి 
చెందినవారు. 36 కీర్తనలు మాత్రమే లభించాయి. 


రాకమచర్ల వేంకటదాసు(1808) : 


వీరు అచ్చంపేట తాలుకాలోని పెద్దాపురంలో అనంతమాల పురుషోత్తమరావు 
దంపతులకు జన్మించారు. వేంకటదాసుగారు పోతన మహాకవిలాగా సహజకవి. వీరి 
కీర్తనలో శబ్దాలంకారాలు, అంత్యానుప్రాసలు అద్భుతం. 

మాచుపల్లి శాయిదాసు స్వగ్రామం కొల్లాపురం తాలుకాలోని మాచుపల్లి. వీరి 
తల్లిదండ్రులు నరసమ్మ, రామయ్యలు. హరికథలు, యోగాసనాలు, నాటకాలు 
మొదలగునవి వీరికి కీర్తనలపట్ల మమకారాన్ని పెంచాయి. మల్మిదాసు శిష్యుల్లో 
రాంపురం శ్రీనివాసులు ముఖ్యులు. వీరు మంగళహారతుల కీర్తనలు, 4 తత్త్వగీతాలు 
రాశారు. కపిలవాయి లింగమూర్తి, వెల్దండ సత్యనారాయణ, ముత్యాల కృష్ణయ్య, 
రాకొండ శేఖర్‌రెడ్డి, హనుమంతరావు తూడుకుర్తి, వేపూరి హనుమద్దాసు మొదలగువారు 
నాగర్‌ కర్నూల్‌ జిల్లా సంకీర్తన కారులుగా ఉన్నారు. ఇంకా పరిశోధన చేస్తే చాలా 
సంకీర్తన కవుల వివరాలు తెలియవచ్చే అవకాశం ఉంది. 


అధ్యాయం -6 91 


౯. నాగర్‌ కర్లూల్‌ జిల్లా - పరిశోధకులు 
—- 


కథలమీద, కావ్యాలమీద, శతకాలమీద, జానపద సాహిత్యం మీద, గ్రామ, 


స్థల చరిత్రలమీద నాగర్‌ కర్నూల్‌ జిల్లానుండి పరిశోధనలు వెలవడినాయి. 
రేఖామాత్రంగా ఈ పరిశోధన వివరాలు తెలుసుకుందాం. 


1 


92 


బిజినేపల్లికి చెందిన పాకాల యశోదారెడ్డి తెలుగులో హరివంశాలు అనే 
అంశంపై పరిశోధన చేసినారు. 

ముకురాల రామారెడ్డి “తెలుగులో కవిత్వాదర్శాలు - పరిణామాలు” అనే 
అంశంపై పరిశోధన చేశారు. వీరిది కల్వకుర్తి తాలూకా. 

వెల్దండ రఘుమారెడ్డి “పల్లె పదాలలో ప్రజాజీవనం (1974) అంశంపై 
పరిశోధన చేశారు. వీరిది కల్వకుర్తి తాలూకా. 

ఇరివెంటి కృష్ణమూర్తి “తెలుగులో కవిసమయాలు” అనే అంశంపై పరిశోధన 
చేశారు. 

కె.కిశోర్‌బాబుగారు ప్రముఖ కవి పండితుడు కపిలవాయి లింగమూర్తి గారి 
కుమారుడు. వీరి కవిత్వ గ్రంథం 'కిశోరభారతి”, 'నాగర్‌ కర్నూల్‌ తాలూకా 
గ్రామాలు-చరిత్ర (1983) అనే అంశంపై వీరు ఎం.ఫిల్‌. పరిశోధన గ్రంథం 
రాశారు. 

డా॥ రుక్సుద్దీన్‌ కల్వకుర్తి తాలుకాలో జన్మించినారు. “జానపద సాహిత్యంలో 
అలంకార విధానం” అనే పరిశోధన (గంథం రచించారు. 

వెల్దండ సత్యనారాయణ మంగనూర్‌, బిజినేపల్లి మండలం వాస్తవ్యులు. వీరు 
“చంద్రికా పరిణయం -పరిశీలన”పై పరిశోధన చేశారు. 

వెల్దండ నిత్యానందరావు గారు తెలుగులో పేరడీలు” అనే అంశంపై పరిశోధన 
(గంథం రచించారు. 


నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


శేషభట్టర్‌ శ్రీనివాసచార్యులు “గోపాలపేట సంస్థానం ఆర్థిక పరిస్థితి” అనే 
అంశంపై పరిశోధన చేశారు. 

మిట్టా వేణుగోపాలు బిజినేపల్లి వాస్తవ్యులు. వీరు ఆంధ్ర సాహిత్యంలో -గిరిజన 
జీవితం” అనే అంశంపై పరిశోధన గ్రంథం వెలువరించారు. 

రాజశ్రీగారు “రంగారెడ్డి జిల్లా జానపద గేయాలు - పరిశీలన” అనే పరిశోధన 
(గంథం రాశారు. వీరిది బల్మూరు మండలంలోని తుమ్మనపేట. 
“పాలమూరు జిల్లా శతక సాహిత్యం” అనే అంశంపై బిజినపల్లి మండలం 
మంగనూర్‌కు చెందిన విరివింటి సురేష్‌బాబు వరిశోధన (గ్రంథం 
వెలువరించారు. 

బి.వెంకటయ్య (పరిమళ్‌) “పాలమూరుజిల్లా వచన కవిత్వం పరిశీలన” అనే 
అంశంపై పరిశోధనచేసారు. 

కొల్లాపూర్‌ సంస్థానం-సాహిత్యసేవి అనే అంశంపై నాయికంటి నరసింహ శర్మ 
పరిశోధన చేసినారు. 

ఇరువింటి వెంకటరమణ 'తెలుగు సాహిత్యంపై శరత్‌ ప్రభావం” అనే అంశంపై 
పరిశోధన చేశారు. 

డా॥ సి.కాశీం “ప్రపంచీకరణ ప్రభావం-సాహిత్యం” అనే అంశంపై పరిశోధన 
చేసినారు. 

వెల్దండ వేంకటేశ్వరరావు గారు మంగనూర్‌ వాస్తవ్యులు. వీరి పరిశోధన అంశం 
“ఆంధ్ర మహాభ్యుదయం - వివేచనం.” 

“ఆధునిక శతక సాహిత్యం - ప్రజాజీవన చిత్రణం” అనే అంశంపై గుడేలి 
శీనయ్య పరిశోధన చేసి డాక్టరేటు పొందినారు. 

మన్నెమోని కృష్ణ బల్మూరు మండలంలోని మైలారం [గ్రామంలో జన్మించారు. 
తల్లిదండ్రులు లక్ష్మమ్మ, ఈశ్వరయ్యలు. వీరు “శ్రీనాథుని కావ్యాల్లో పౌరాణిక 
మూలకాంశాల పరిశీలన” అనే అంశంపై పరిశోధన చేశారు. 

వీరి రచనలు 1. శ్రీనాథ కావ్య నామకోశం, 2. 'మన ప్రస్థానం” కవితా 
సంపుటి, 3. 'వ్యాసాదిత్య- పరిశోధన వ్యాసాలు, 4. తెలుగ భాష తరంగిణి, 
ర్‌. విష్ణు శతకం (అముద్రితం). 


అధ్యాయం = 93 


20: 


21. 


22. 


28. 


24. 


25. 


26. 


27. 


28. 


94 


వేముల శేఖరయ్య బల్మూరు మండలంలోని “అనంతవరం” గ్రామానికి 
చెందినవారు. వీరి పరిశోధన అంశం “హైద్రాబాద్‌ సంస్థానంలో తెలుగు 
కథా సాహిత్యం - సమగ్ర అధ్యయనం”. 

కంటి సహదేవుడు గారు ఎల్లూరు గ్రామము (కొల్లాపురం) నకు చెందినవారు. 
వీరు “శేషాద్రి రమణ కవుల చారిత్రక, పౌరాణిక నాటకాలు - ఒక పరిశీలన” 
ఎం.ఫిల్‌. పరిశోధన గ్రంథం రాశారు. 

రేణుబాబు గౌడ్‌ మటం గారు “మహబూబ్‌నగర్‌ జిల్లా తెలుగు సాహిత్యం 
పాలెం గ్రామ ప్రశస్థి” అనే అంశం ఎం.ఫిల్‌. పరిశోధన చేసినారు. 

డా॥ పుట్ట శ్రీనివాసులుగారు “తెలుగు సాహిత్య విమర్శలో జివిఎస్‌ స్థానం” 
అనే అంశంపై ఎం. ఫిల్‌. పరిశోధన సిద్ధాంత గ్రంథం రాశారు. 

డా॥ వన్నోజు జయట్రకాశ్‌గారు 7. 10.1980 సం.లో దేవల్‌ తిర్మలాపూర్‌ 
గ్రామం, పెద్దకొత్తపల్లి మండలంలో జన్మించారు. వీరు డా॥ దాశరథి రంగాచార్య 
సాహితీ జీవిత ప్రస్థానం” (విప్లవం నుండి వేదందాకా) పిహెచ్‌.డి. పట్టా 
పొందిన (గంథం రాశారు. అదేవిధంగా “డా॥ దాశరథి రంగాచార్య 
నవలలు-పరిచయం” అనే పుస్తకాన్ని రచించారు. 

ఎమ్‌డి. ముస్తాఫా గారు “జానపదం-నాటక రిఫర్జరీ-ఒక పరిశీలన” ఎం. ఫిల్‌. 
పరిశోధన చేసినారు. 

కె.సుదర్శన్‌గారు పెద్ద కార్పాముల గ్రామం, పెద్ద కొత్తపల్లి మంలంలో 
జన్మించారు. “పెద్ద కొత్తపల్లి మండలంలో బ్రహ్మంగారి నాటకం - పరిశీలన” 
అనే యం.ఫిల్‌. పొందిన సిద్ధాంత గ్రంథం రాశారు. 

తూర్పింటి నరేష్‌గారు కొల్లాపూర్‌ తాలుకాలోని సిగోగటం [గ్రామంలో 
జన్మించారు. వీరు యం. ఫిల్‌. సిద్ధాంత పరిశోధనగా “కొల్లాపూర్‌ ప్రాంతంలో 
జాతరలు - పరిశీలన” ఎంచుకొని గ్రంథం రచించారు. 

పెబ్బేటి మల్లికార్డున్‌గారు 10.5. 1983 సం.లో పెద్ద కొత్తపల్లి మండలంలోని 
కల్వకోలు గ్రామంలో జన్మించారు. వీరు పాల్కురికి సోమనాథుని రచన అయిన 
“అనుభవసారం-మతసామాజిక చిత్రణ” అనే అంశంపై ఎం.ఫిల్‌. పరిశోధన 
గ్రంథం వెలువరించారు. 


నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


29. 


30. 


31. 


32. 


38. 


34. 


3ర్‌. 


36. 


అప్పం పాండయ్య కల్వకుర్తి ప్రాంతంలో జన్మించారు. వీరు “మహబూబ్‌నగర్‌ 
జిల్లా తెలుగు మండలికాలు” అనే అంశంపై వరిశోధన గ్రంథం 
వెలువరించారు. 

ద్యాప విజితారెడ్డిగారు “బతుకమ్మ పండుగ-పరిశీలని పైన పిహెచ్‌.డి. 
చేసినారు. 

కల్వకుర్తి ప్రాంతానికి చెందిన విద్యావతిగారు “విజయనగర శాసనాలు” అనే 
అంశంపై పరిశోధన (గంథం వెలువరించారు. 

గుండోజు సువర్ణగారు ఎల్లమ్మ రంగాపురంలో జన్మించారు. వీరు ఎం. ఫిల్‌. 
పరిశోధన అంశంగా “ఎల్లమ్మ జాతర-సాంస్కృతిక అద్యయనం - ఎల్లమ్మ 
రంగాపురం” ఎంచుకొని పరిశోధన (గంథం రాశారు. 

గంగాపురం ఇందిర గారు తాడూర్‌ మండలంలోని మేడిపూర్‌ గ్రామానికి 
చెందినవారు. వీరు “పాలమూరు జిల్లా శాసనాలు చరిత్ర-సంస్కృతి” అనే 
పిహెచ్‌.డి. పరిశోధన గ్రంథం వెలువరించారు. 

గంగాపురం హరినాథ్‌గారు 1940వ సం.లో నాగర్‌ కర్నూల్‌ తాలూకాలోని 
మేడిపూర్‌ గ్రామంలో జన్మించారు. తెలుగు, కన్నడ, సంస్కృతం, హింది, 
జర్మన్‌ భాషలు నేర్చుకున్నారు. 

వీరు “మహాభారతము -కరుణ రసము” అను సిద్ధాంతవ్యాసం రాసి డాక్టరేటు 
పట్టాను పొందినారు. 

మందా సురేఖ నాగర్‌ కర్నూల్‌ తాలూకాలోని చెర్ల ఇటిక్యాల గ్రామంలో 
జన్మించారు. వీరి తల్లిదండ్రులు నిర్మలమ్మ, మోహన్‌రెడ్డిలు. వీరి పిహెచ్‌.డి. 
పరిశోధన అంశం “తెలుగు కావ్యాలలో వివాహ వర్ణనలు”. 

రాజమల్లమ్మ కల్వకుర్తి తాలుకాలో జన్మించారు. వీరు “పాలమూరు జిల్లా 
క్షేత్ర సాహిత్యం - పరిశీలన” అనే అంశంపై పరిశోధన చేశారు. 


అధ్యాయం = 95 


8. నాగర్‌ కర్నూల్‌ జిల్లా - సాహిత్య సంస్థలు 
భాాాాాాాాాాాాాాాాాాాాటీ 


1. స్నేహలతా కవితా సంఘం : 

ఈ సంఘాన్ని 'రాసురాట్కవిగా' ప్రసిద్ధిగాంచిన వాజపేయరాజుల రామ 
సుబ్బరాయకవి స్థాపించారు. 1927 సం.లో జటప్రోలు సంస్థాన ఆస్థాన కవిగా 
వీరు పనిచేసి, 1929 వ సం.లో ఈ కవితా సంఘాన్ని స్థాపించారు. స్నేహలతా 
కవితా సంఘానికి అధ్యక్షులుగా 'రాసురాట్మవి' గారు 25 సం.లు పనిచేశారు. 

సభ్యులుగా మియ్యాపురం రామకృష్ణారావు, కోవెల సంపత్‌కుమారాచార్య, 
గంధం నర్సింహాచార్యులు, పత్రి విశ్వేశ్వరశాస్తి, వనం సీతారామశాస్త్రి, పల్లా 
చంద్రశేఖరశాస్తి, సరిపల్లె విశ్వనాథశాస్త్రి, గొట్టుముక్కుల చంద్రమౌళీశ్వరశాస్తి, 
గొట్టుముక్కుల నీలకంఠశాస్త్రి, చెరుకుపల్లె నరసింహశాస్త్రి మొదలగు వారు పనిచేశారు. 

కాగా ఈ సంఘంలో స్త్రీలు కూడా (కవయిత్రులు) సభ్యులుగా ఉన్నారు. 
వారు జొన్నలగడ్డ శారదాంబ, గిడుగు లక్ష్మీకాంతమ్మ, చేబోలు సరస్వతీదేవి 
మొదలగువారు. 

ఈ సంఘం దాదాపుగా 200 పుస్తకాలను ప్రచురించింది. “వైజయంతి అనే 
పత్రిక (మాస) ను కూడా నడిపినారు. చేబ్రోలు సరస్వతీదేవి పత్రికసంపాదకులుగా 
ఉండేవారు. రెడ్‌ లెటర్స్‌” అంటే ఉత్తరాలను పద్య కవితా రూపంలో రాయడం ఈ 
సంస్థ ప్రచురించిన పుస్తకాలను “పుష్పము లు అని పేర్మొన్నారు. 

అఖిలాంధ్ర దేశంలో ఈ సంఘానికి సంబంధాలున్నాయి. లబ్ద ప్రతిష్టులైన 
కవులంతా ఈ సంఘంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ సాహితీ వ్యాసంగాన్ని 
సాగించారు. వారు వేటూరి ప్రభాకరశాస్త్రి, కేశవపంతుల నరసింహశాస్త్రి, గడియారం 
రామకృష్ణశర్శ, సురవరం, దుబ్బాక రాజశేఖరావధాని, గాడేపల్లి వీర రాఘవ శాస్త్రి, 
శ్రీపాద కృష్ణమూర్తిశాగస్తి, మల్లాది సూర్యనారాయణ శాస్తి మొదలగువారు. 


96 నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


2. వాణి సాంస్కృతిక సేవా సంస : 
థి 
ఈ సంస్థ 1980వ సంవత్సరంలోస్థాపించారు. రేడియోకళాకారులు పి.రాములు 
దీనికి అధ్యక్షులుగా, శ్రీరంగాచార్యులు సలహాదారులుగా ఉండినారు. 


8. యువభారతి : 


ఈ సాహితీ సంస్థను ఇరివెంటి కృష్ణమూర్తి, వారి మిత్రులు స్థాపించారు. ఈ 
సంస్థ హైద్రాబాద్‌ కేంద్రంగా పనిచేసింది. దీని వ్యవస్థాపకులు నాగర్‌కర్నూల్‌ జిల్లా 
కల్వకుర్తి తాలుకా వాస్తవ్యులైన కృష్ణమూర్తిగారు. కృష్ణమూర్తిగారు 1968-89 వరకు 
ఈ సంస్థకు అధ్యక్షులుగా ఉండి అనేక పుస్తకాలను సంస్థ పక్షాన ప్రచురించడం 
జరిగింది. అయితే ఈ సంస్థ కార్యకలాపాలు హైదరాబాద్‌ కేంద్రంగా జరిగినవి. 

4. అభిలాష సాహిత్య సాంస్కృతిక సంస్థ 3 

అచ్చంపేట కేంద్రంగా పనిచేసింది. ఈ సంస్థ అధ్యక్షులు కె. జానకీరామ్‌రెడ్డి, 
గౌరవ సలహాదారులు కపిలవాయి లింగమూర్తి, ప్రధాన కార్యదర్శి దేవదానం, 
కోశాధికారి మల్లెపల్లి శేఖర్‌రెడ్డిలు. ఈ సంస్థ ద్వారా “భావనా తరంగాలు 'పసిడిమొగ్గలు 
కవితా సంకలనం, 'అక్షరజ్యోతి గేయాలు” మొదలగు పుస్తకాలను ప్రచురించారు. 
5. వెన్నెల సాహిత్య అకాడమీ : 

ఈ సంస్థ నాగర్‌ కర్నూల్‌ కేద్రంగా పనిచేస్తుది. ఈ సంస్థ 2011 సం.లో 
స్థాపించబడింది. అధ్యక్షులుగా ముచ్చర్ల దినకర్‌, ప్రధాన కార్యదర్శిగా వనపట్ల సుబ్బయ్య, 
కోశాధికారిగా కందికొండ మోహన్‌, ఉపాధ్యక్షులుగా సంబరాజు రవిప్రకాశ్‌, సహాయ 
కార్యదర్శిగా గుడిపల్లి నిరంజన్‌లు వ్యవహరిస్తున్నారు. 

ఈ సంస్థ మెట్టమొదలు 2011లో కపిలవాయి లింగమూర్తి గారిపై “కవితా 
కళానిధి” కపిలవాయి లింగమూర్తిపై డాక్యుమెంటరిని రూపొందించింది. ఈ 
డాక్యుమెంటరీకి ప్రభుత్వంచే “ఉత్తమ నంది అవార్డు” లభించింది. 2013 సం.లో 
(ప్రముఖ కథకులు డా॥ వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారిపై డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు. 
2016 వ సం.లో “పాలమూరు దర్శనం” పేరుతో మహబూబ్‌నగర్‌జిల్లా చరిత్రను 
డాక్యుమెంటరీ చిత్రంగా చేశారు. 


అధ్యాయం -8 97 


౨౨౦౫ రాలా 


10. 


ప్రచురించిన పుస్తకాలు : 


మహబూబ్‌నగర్‌ జిల్లా ఆత్మకథలు & జీవిత చరిత్రలు - రచన సంబరాజు 
రవిప్రకాశరావు. 

అభినవ కాళిదాస తెల్మపల్లి రామచంద్రశాస్త్రి జీవితం - సాహిత్యం” 
రచన - సంబరాజు రవిప్రకాశరావు. 

తెలంగాణలో తొలి రామాయణం బతుకమ్మ పాట - బుక్క సిద్ధాంతి 
(రచన). సంపాదకులు జి.యాదగిరి. 

సయ్యద్‌గౌస్‌ గారి అమబాద్‌ మొదటి రిపోర్టును “మొదటి చెంచు మహాసభ” 
పుస్తకంగా (అనువాదకులు సంబరాజు రవిప్రకాశ్‌) వేసినారు. 

గుడిపల్లి నిరంజన్‌ రాసిన “ఎరుకి బహుజన మహోద్యమ దీర్హ కావ్యం. 

వనపట్ల సుబ్బయ్య “తెలంగాణ తేనెపలుకు”. 

కపిలవాయి లింగమూర్తి రచించిన “నాగర కందనూలు కథ”. 

జయ హనుమంత నాయకు కవిత్వం “బాటసారి.” 

పెరుమాండ్ల రాజరత్నం గారి శతకాలు “పెరుమాళ్ల శతకం, విశ్వబాల 
శతకం.” 

వెంకట్‌ పవార్‌ రచించిన 'మరోలదణి” మొదలగు పుస్తకాలను వెన్నెల 

సాహిత్య అకాడమి ప్రచురించడం జరిగింది. 


చరిత్రను, సంస్కృతిని, సాహిత్యాన్ని ప్రజా కళలలను నేటి ఆధునిక సమాజానికి 


అందించాలనే తపనతో ఈ అకాడమి పనిచేస్తుంది. 


6. నవోదయ సాహితి సమితి (1968) : 


ఈ సంస్థ కొల్లాపూరు కేంద్రంగా పనిచేసింది. అధ్యక్షులు వల్లభాపురం జనార్ధన్‌, 


ప్రధాన కార్యదర్శి రంగినేని సుబ్రమణ్యం. వీరు ప్రచురించిన పుస్తకాలు... 
1. విజయక్రాంతి - వల్లభాపురం జనార్ధన్‌, 2. సితపుష్పమాల, జీవనహేల, మనసు 
గీసిన గీతాలు, తూర్పు కన్నెర్ర జేస్తె.. మొదలగునవి రంగినేని సుబ్రమణ్యం గారి 


పుస్తకాలు. 


98 


నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


7. సావిత్రి-ఫూలే-అంబేడ్మర్‌ అధ్యయన వేదిక : 

ఈ సంస్థకు కన్వీనర్‌గా గుడిపల్లి నిరంజన్‌ వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ 
2008లో గుడిపల్లి నిరంజన్‌, వనపట్ల సుబ్బయ్యలు స్థాపించారు. సామాజిక చైతన్యంగా 
పనిచేస్తుంది. ఈ సంస్థ ‘క్విట్‌ తెలంగాణ), జులూస్‌, పొద్దెంది పుస్తకాలను 
ఆవిష్కరించింది. గుడిపల్లి నిరంజన్‌ రచించిన “లందపొద్దు తెలంగాణ బహుజన 
కవిత్వాన్ని “ఎరుక బహుజన మహోద్యమ దీర్హ కావ్యాన్ని, 'బడికైతలు” విద్యార్థి 
సంకలనాన్ని (కవిత్వం), 'మహాబోధి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల - కుమ్మెర 
స్వర్ణోత్సవ సంచికలను ప్రచురించింది. 

8. తెలుగు భారతి : 

ఈ సాహిత్య సంస్థ కొల్లాపుర్‌ కేంద్రంగా పనిచేస్తుంది. ఆమని కృష్ణ అధ్యక్షులు, 
శ్రీ వేదార్థం మధుసూదనశర్మ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 

ఈ సంస్థ 'వలపట- దాపటి ఆమని కృష్ణ రచించిన పుస్తకాన్ని “కృష్ణ 
పుష్మర నదీమతల్లి శోభ” అనే పుస్తకాలను ప్రచురించారు. 

9. నెలనెల 'నెలపొడుపు' : 


ఈ సాహితీ సంస్థ నాగర్‌ కర్నూల్‌ కేంద్రంగా పనిచేస్తుంది. 2018 సం.లో 
ఆవిర్భవించింది. ప్రతినెల రెండవ శనివారం సాహిత్య సమ్మేళనం నిర్వహిస్తు వర్ధమాన 
కవులను ప్రోత్సహిస్తున్నదీ ఈ సంస్థ. సంస్థ సభ్యులుగా యం.డి.వహీద్‌ఖాన్‌, 
టి. మద్దిలేటి, వెంకట్‌పవార్‌, గుడిపల్లి నిరంజన్‌, వనపట్ల సుబ్బయ్య, ముచ్చర్ల దినకర్‌లు 
వ్యవహరిస్తున్నారు. ఇవేగాక కళారంగంలో “కందనూలు కళాసేవా సమితి”, సంస్కార 
భారతి, శృతిలయ కల్చరల్‌ అకాడమి మొ॥ సంస్థలు పనిచేస్తున్నాయి. 


అధ్యాయం -8 99 


ఇ రల మి రు షై గా 


9. ఆధార గ్రంథాలు 
—*4 


మహబూబ్‌నగర్‌ జిల్లా సర్వస్వం - డా॥ బి.యన్‌. శాస్త్రి, 

పాలమూరు సాహితీ వైభవం - డా॥ ఎస్వీ రామారావు 

పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర - డా॥ ఎస్వీరామారావు 
కొల్లాపూర్‌ సాహితీ వైభవం - వేదార్థం మధుసూదన శర్మ. 

గోలకొండ కవుల సంచిక - సురవరం ప్రతాపరెడ్డి. 

ముంగిలి - డా॥ సుంకిరెడ్డి నారాయణరెడ్డి. 

జటప్రోలు సంస్థాన సాహిత్యసేవ 

- దా॥ నాయికంటి నరసింహశర్మ (అముద్రితం). 

'ఆలోకనం' తెలంగాణ జిల్లాల సాహిత్యం చరిత్ర, సంస్కృతీ సమాహారం - 
డా॥ సాగి కమలాకరశర్మ. 

దుందుభి - గంగాపురం హనుమచ్చర్మ స్మారక సంచిక. 

నాగర కందనూలు కథ - డా॥ కపిలవాయి లింగమూర్తి. 

పాలమూరు జిల్లా దేవాలయాలు - డా॥ కపిలవాయి లింగమూర్తి. 

సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర - ఎస్వీ రామారావు. 

రాచకన్యకా పరిణయం-సమగ్ర పరిశీలనము - డా॥ టి.బాలసుబ్బయ్య. 
మహబూబ్‌నగర్‌ జిల్లా ఆత్మకథలు - జీవిత చరిత్రలు 

- సంబరాజు రవిప్రకాశరావు. 

ఎల్లమ్మ రంగాపురం చరిత్ర - జి.యాదగిరి. 

గడ్డిపూలు (1964) - తాండ్ర జనార్ధన్‌రెడ్డి. 

ఆధునిక శతక సాహిత్యం - ప్రజా జీవన చిత్రణం - డా॥ గూడెలి శీనయ్య. 
ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయములు - ప్రయోగములు 

- డా॥ సి.నారాయణరెడ్డి. 

“అభినవ కాళిదాస తెల్కపల్లి రామచంద్రశాస్త్రి - సంబరాజు రవిప్రకాశరావు. 
ఆయా రచయితల, కవుల మూల గ్రంథాలు. 

పాలమూరు జిల్లా వాగ్గేయకారులు - డా॥ భాస్మరయోగి. 


నాగర్‌ కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణలు 
కళాభవన్‌ (రవీంద్రభారతి) హైదరాబాద్‌ -ఫోన్‌:040-29703142 


క్ర.సం. పుస్తకం 


1. 


శాతవాహనుల నుండి కాకతీయుల వరకు 


తెలంగాణ పద్యకవితా వైభవం 
మూడుతరాల తెలంగాణ కథ 


తెలంగాణ సామెతలు 

తెలంగాణ నవలా వికాసం 

తెలంగాణ సీనీ గేయ వైభవం 
మాదిరాజు రామకోటేశ్వరరావు స్వీయచరిత్ర 
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం 
ఈగ బుచ్చిదాసు (సంకీర్తనలు, శతకము) 
తెలంగాణ శాతవాహనుల వారసత్వం 
తెలంగాణలో భావకవితా వికాసం 
తొలినాళ్ల సోయి 

గోండ్వానాలాండు ఎంత ప్రాబీనమైనదో 
తెలుగుకూడా అంతే ప్రాబీనమైనది 
మందార మకరందాలు 

వాగ్భూషణం భూషణం 

రైతు బుణ విముక్తి 

(బ్రిటిష్‌ గ్రంథాలయంలో 
తెలుగుపుస్తకాల పట్టిక 

రసార్థవ సుధాకరము 

సింహగిరి వచనములు 

నందగిరి ఇందిరాదేవి కథలు 

మాదిరెడ్డి సులోచన కథలు 

గంగాపుర మహాత్యము 


లోకమలహరి నవలలు (సంఘం, జగ్గనియిద్దె) సంపా: డా.వింజామర సరోజ 
ప్రతావరుద్ర చరిత్రము (సంపా: డా!సి, వి రామచంద్రరావు) ఏకామ్రనాథుడు 


గెలుపు మనదే 
తెలంగాణ మంటల్లో / పోలీసు చర్యలు 


తపతీ సంవరణము (పరిష్కర్త: డా॥పాటిబండ మాధవశర్మ) అద్దంకి గంగాధరకవి 


రచయిత వెల.రూ. 
గౌ. సంపాదకులు డా॥ నందిని సిధారెడ్డి 110/- 
సంపాదకులు ఆచార్య డా॥ జి.అరుణకుమారి, 

డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 

డా. గండ్ర లక్ష్మణరావు 50/- 
సంపాదకులు: డా.నందిని సిధారెడ్డి 300/- 
డా.సదానంద్‌ శారద, 

డా.ఎ.యం. అయోధ్యరెడ్డి డా. బి.వి. ఎన్‌. స్వామి 


సేకరణ: చైతన్య ప్రకాశ్‌ 100/- 
కాసుల ప్రతాపరెడ్డి 50/- 
డా. కందికొండ 125/- 
మాదిరాజు రామకోటేశ్వరరావు 200/- 
డా. వెల్దండ శ్రీధర్‌ 60/- 
డా. పీ.భాస్మరయోగి 70/- 
డా. ఈమని శివనాగిరెడ్డి 50/- 
సం॥ సామిడి జగన్‌ రెడ్డి 350/- 
బెల్లంకొండ సంపతుకుమార్‌ 5్‌0/- 
డా. సగిలి సుధారాణి 50/- 
డా. సి. నారాయణరెడ్డి 30/- 
డా. ఇరివెంటి కృష్ణమూర్తి 20/- 
రాళ్ళబండి రాఘవశర్మ 25]- 
సేకరణ: చాడా సృజన్‌రెడ్డి ర్‌0/- 
కమలు కరుణనాయుడు, ఆదిత్య అల్లాడి 
సంపాదకులు: డా॥ శ్రీరంగాచార్య 250/- 
కృష్ణమాచార్య ప్రణీత 40/- 
సంపా: సి, సీతాలక్ష్మి పి.వి. సత్యమూర్తి _  50/- 
మాదిరెడ్డి సులోచన 120/- 
శ్రీ రెడ్రడ్డి మల్లారెడ్డి దేశాయి 60/- 
45]- 
ర్‌ర్‌/- 
వర్పా దుర్గాప్రసాదరావు 25]- 
అడ్లూరి అయోధ్యరామకవి రచనలు 80/- 
80/- 


గజల్‌ గీతికలు పటేలు అనంతయ్య 30/- 
వజ్ఞాలగ్గమ్‌ (తెలుగు: డా॥ కె. కమల) జయవల్లభుడు 70/- 
కాకతీయులనుండి అసఫ్‌జాహిల వరకు సంపా: ఆచార్య డా॥ జి. అరుణకుమారి, 250/- 
డా॥ మల్లెగోడ గంగా ప్రసాదు 
చన్న బసవేశ్వరుని వచనములు రేకలిగే మఠం వీరయ్య 45]- 
ఉత్పల సత్యనారాయణాచార్య నగరకావ్యాలు ఉత్పల సత్యనారాయణాచార్య 75]- 
సుగ్రీవ విజయం (యక్షగానం) కందుకూరి రుద్రకవి 30/- 
శ్రీకృష్ణ సత్యభామా విజయం (యక్షగానం) సంగిశెట్టి మల్లయ్య 40/- 
ఉమర్‌ ఖయ్యాం రుబాయీలు అను: డా.బూర్గుల రామకృష్ణరావు 25]- 
జనని (తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం) వివిధ రచయితలు 35/- 
కాళోజి రామేశ్వరరావు తెలుగు రచనలు, ఉర్దూ అనువాద కవితలు 25|- 
అక్కమహాదేవి వచనములు - అనువాదం: రేకలిగె మఠం వీరయ్య 100/- 
కథాకళి బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి 40/- 
కథానికా గుచ్చం పది ఉత్తమ పోటీ కథల సంకలనం 40/- 
హీరాలాల్‌రాయ్‌ కథలు (బ్రతుకు బాటలు, పరిష్కారం) మోరియా హీరాలాల్‌రాయ్‌ 75]- 
పూలపాటలు వివిధ కవులు 25]- 
శరధార ఊటుకూరు రంగారావు 25]- 
మనోరమ ఉదయరాజు శేషగిరిరావు 25|- 
ప్రత్యూష (పద్య, గేయ సంకలనం) వివిధ రచయితలు 50/- 
శ్రీ సిద్దేశ్వర చరిత్రము కాసె సర్వప్పకవి 120/- 
కాళిదాసు బుతు సంహారం తెలుగు: గొట్టుముక్కల రాధాకృష్ణరావు 20/- 
రాఘవరెడ్డి రచనలు (సావిక్రి,రతివిలాపం, గో పికావల్లభా, పరిదేవనం)గార్లపాటి రాఘవరెడ్డి 25/- 
వసిడిమువ్వలు-పారాణి నటరాజ రామకృష్ణ 90/- 
హైదరాబాద్‌ స్వాతంత్ర్యపోరాటం అంగ్లం: స్వామి రామానందతీర్థ 130/- 
ముకురాల రామారెడ్డి కవిత్వం (నవ్వేకత్తులు, దేవరకొండదుర్గం) 50/- 
తరం మారింది (నవల) మాదిరెడ్డి సులోచన 60/- 
మల్లినాథసూరి జీవితం-రచనలు బి.రామానుజాచార్యులు, గుమ్మాశంకర్‌రావు 70/- 
హీరాలాల్‌రాయ్‌ కవిత్వం ఊటుకూరు రంగారావు, డా. దాశరధి ర్‌ర్‌/- 
అమ్హద్‌ రుబాయీలు అనువాదం: యస్‌. సదాశివ 30/- 
తెలుగుపై ఉర్జూ పారశీకముల ప్రభావం కే. గోపాలకృష్ణ 90/- 
మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర డా.భీంపల్లి శ్రీకాంత్‌ 60/- 
జోగులాంబ గద్వాల జిల్లా సాహిత్య చరిత్ర సంబరాజు రవిప్రకాశరావు 70/- 
వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర కోట్ల వెంకటేశ్వరరెడ్డి 30/- 
నాగర్‌కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర గుడిపల్లి నిరంజన్‌ 40/- 
తెలంగాణ పదసంకీర్తనలు సంపా: డా॥వి. భాస్మరయోగి 200/- 
పునాస సాహిత్య త్రైమాసిక సంచిక (ఒక్కొక్కటి) 25/- 
తెలంగాణ చరిత్ర సంస్కృతి వ్యాస సంకలనం 200/- 


